జోటపాటలు 


32వ 'మరీసం' వాల్షికీక్సవ కవితా ధానం 


1 మంజీరా రచయితల సంఘం, 


JOTAPATALU 
Special Issue of 32nd Anniversery of Manjeera Rachayithala 
Sangham 


Collection of poems from poets summit at 32nd Anniversary 
First Edition: October, 2024. 


Rs.75/- 


For Copies: 

Nandini Sidhareddy, 

# 8-04-036, Venchar-2, Mallareddy Nagar, 
Lothukunta, Alwal, Hyderabad -35. 

Cell: 9440481138. 


K. Rangachari, Shivaji Nagar, Siddipet. Cell: 8499990345. 
Dr. Siddenky Yadagiri, # 19-44/2D, Road No.3, Telecom Nagar, 
Siddipet -502103. Cell: 9441244773. 


follows: 
face book : మంజీరా రచయితల సంఘం. 
Youtube : marasam 1986 మీరీసం 
Twitter : Manjeeraa Rachayithala Sangham 
email : manjeeral986(@gmail.com 


Manjeera Rachayithala Sangham 


ఆత్మ గౌరవ అక్షరాలు చల్లుతూ అర్దాంతరంగా వెళ్లిన 


పోగుల రాజన్న, 


విశాల్‌ (ముళ్లపూడి శర్య) లకు... 


జోభీపాభీలు 


ఏకత్వంలో భిన్నత్వం 


వాతావరణం నుంచే కవిత్వం పుడుతుంది. పరిస్థితులు నడిమి ప్రదేశం 
నుంచే భావధార ప్రవహిస్తుంది. సంచలనాలు, సంఘర్షణలు మనసుకూ, 
వ్యవస్థకూ కుదరని చోటునుంచే పోటెత్తుతాయి. వాదిస్తుంటారు గానీ పరిశుద్ధ 
సాహిత్యమెక్కడా భూమ్మీద అవతరించదు. ఎప్పుడూ మనిషి సర్వ స్వతంత్రుడు 
కానట్టే, లోకాన్ని విడిచి ఒంటరిగా బతకలేనట్టే రచన కూడా స్వంతంగా, 
స్వతంత్రంగా జీవించుటలేదు. ప్రతి అక్షరానికి ప్రోది పాదు ప్రపంచమే. 
ప్రపంచంలో కాలానుగుణంగా నెలకొన్న పరిస్థితులే. పరిస్థితులతో నిరంతరం 
తలపడే జీవితం. సరికొత్త శక్తిని సంతరించుకునే సృజన కార్యకలాపమే సాహిత్యం 
కావొచ్చు శాస్త్రం కావొచ్చు. 

భౌతిక పరిస్థితులపట్ల అవగాహనతో, మనవ సంబంధాల మీది 
మమకారంతో పుట్టిన సాహిత్య సంస్థ మంజీరా రచయితల సంఘం. ఎనభయ్యో 
దశకంలో నెలకొన్న వాతావరణం చూచి (ప్రేరణ పొందిన మంజీర ముప్పయి 
మూడేళ్లు పూర్తి చేసుకొన్నది. అక్షరాలతో మంజీర సంచారం. మనుషులతోనే 
మరసం అనుబంధం పరిస్థితులూ పురోగతికి బాటలు వేసినయి. కవుల రచయితల 
కళాకారుల స్వేఛ్చా స్వతంత్ర భావుకుల కలయికే మరసం ఆయువు. సభలు 
జరిపినా, రచనలు కురిపించినా, పుస్తకాలు ప్రచురించినా జీవలక్షణం దాని 
గుణం. 

ముప్పయి మూడేళ్ల సభల సందర్భంగా మరసం భావోద్వేగాలు 
విశేషమైనవి. జీవించే సంస్థ జీవితంతోనే జతకడుతుంది మరసం. ఈవితాన్ని, 
ప్రపంచాన్ని పరిస్థితుల్ని ప్రమాణంగా భావించింది. కవి సమ్మేళనంలో కవుల 


5 మంజీరా రచయితల సంఘం. 


హృద్దోషలో జీవద్దోష, జీవద్భాష ప్రతిబించింది. ముప్పయి అయిదు కవితల 
సమాహార సంకలనం 'జోటపాటలు'. ఈ జోటపాటలు మనసుల్ని మెత్త 
పరుస్తాయి. మనుషుల్ని సువిశాలం చేస్తాయి. మసకబారుతున్న ప్రజాస్వామిక 
భావనలకు పదును పెడతాయి. ఇవి పాటలు మాత్రమే కాదు, జోడుపట్టులు 
పట్టించి మానవీయ భవిష్యత్తు లోకి నడిపించే జోటబాటలు. 

కాలపు కంఠస్వరాన్ని ఆలపించేదే అసలైన కవిత్వం. కనుక కాలాన్ని 
కల్లోల పరుస్తున్న దుర్మార్గాన్ని కవులు గంభీర కంఠస్వరంతో ప్రశ్నించారు. 
భిన్నత్వంలో ఏకత్వం? తలమానికంగా భావించిన సహనదేశం అసహనాన్ని 
ప్రదర్శిస్తూ “ఏక దేశం, ఏక మతం, ఏక సంస్కృతి ఏక భాషు పద్ధతిని 
అవలంబిస్తున్నది. మతకోణంతో మనిషిని వధ్యశాలవైపు నడుపుతున్నది. 
పరిస్థితుల అంచుల్లో మనకు వికలమయిన కవులు కవితలు కవితలుగా 
ప్రతిస్పందించారు. 

“ప్రశ్నించడానికి భయపడొద్దు సమాధానం భయపడేది ప్రశ్నకే” 

(చిలుముల శ్రీనివాస్‌ / పశ్చు 
“పజలనుబట్టి సంసృతి కాని 
సంస్కృతిని బట్టి ప్రజలుంటరా? 
(బెల్లంకొండ సంపత్‌ / గాయాల సంచయం) 

ఒక్కటే దేశం ఒక్కటే భాషంటున్నపుడు 

ఒక్కటే కులమని ఎందకనవు తండ్రీ (సిద్దెంకి యాదగిరి / సమ్మతం) 

అన్నదమ్ముల్లా కలిసిపోయిన బంధాల్ని స్నేహితుల్లా ఒదిగిపోయిన 
ప్రాణుల్ని విడదీస్తున్న ఈ కాలం కవులు ఆర్టంగా చిత్రించారు. ఒకరికొకరుగా 
ఆడుకున్న జీవితం ఎట్లా ఏమ్మారుతున్నదో కవితాత్మకంగా వ్యక్తీకరించారు. 

మెరుస్తున్న లేత ఆకుల్లా 

కాలువలో కత్తి పడవలు వదిలేవాళ్లం 

ఇప్పుడు కాలువలూ లేవు కత్తి పడవలూ లేవు 

కత్తొకటే మనమధ్య మెనదేలి నిల్చున్నది 

(దేశపతి శ్రీనివాస్‌ / మట్టిపూల బంధం) 


బోళవాభీలు 6 


చిన్ననాటి ఆటను తీసుకొని ఈనాటి కరకు సన్నివేశాన్ని ఆవిష్కరించిన తీరు 
విశేషం, ఇరుగు పొరుగు నిర్వచనమూ ఉంది. మనిషి నిర్వచనం మారింది. 
పోరు ఉన్న ప్రత్యేక గుర్తింపు మారుతున్నది. ప్రమాణాలు, విలువలు, కొలమానాలు 
కొత్తగాను మొలకెత్తుతుంటే కవి స్పందించకుండా ఉండలేని స్వభావాలతో 
సతమవుతాడు. 

జాతిగీతం పాడటమే 

స్వాతంత్ర్య నిర్వచనం ఇప్పుడు 

కబ్బాలకు పబ్దీలకు తేడా తెలియనితరం 

దేశభక్తితో ఊగిపోతుంది 

ఇక్కడ మనిషిగా పుట్టినందుకు 

మానవత్వం లేకున్నా సరే 

మతం కంపల్సరీ (చెన్నరాజు/ నేటి భారతం) 

ఒక కాలంలో ఒక్కో మాట ఫ్యాన్సీ అవుతుంది. ఇప్పుడు దేశభక్తి అనే 
ఫ్యాన్సీ. గురజాడ కాలం దేశభక్తి వేరు. సాంఘిక మాధ్యమాల్లో ఇప్పటి దేశభక్తి 
జీవకారుణ్య గంధం లేనిది. రియలెస్టేట్‌ కార్పోరేట్‌లోంచి వొచ్చిన ధనం, 
సాంకేతిక యంత్ర జీవనంలోంచి వొచ్చిన ఉన్మాదం జతగా చెలరేగుతున్న స్థితిని 
కవి చిత్రించాడు. కొత్త కొత్తగా హోరెత్తే ధర్మ ప్రవచనాలు భయపెడుతున్న 
దైన్యాన్ని మరో కవి చిత్రించాడు. 

వాడికి దేశమంటే మట్టి 

వాడికి దేశమంటే జీయస్‌టీ 

నిన్నటి దాకా పులిని చూస్తే భయమేసేది 

ఇపుడు ఆవును చూస్తే భయమేస్తుంది 

కాళ్ళీరు తివాచీ కాలుతున్నది 

ఆపిల్‌ కోస్తే రక్తం కారుతుంది (అలాజ్‌పూర్‌ కిషన్‌ / కల్లోలం ) 

సగటు పౌరుల వ్యాపారుల జీవితాల్లో జిఎస్‌టి పెట్టిన సంక్షోభ 
కల్లోలంలో చిన్నదేమీ కాదు. ఆవు, పులి కథ చిన్నపుడు విన్నవాళ్లకు ఇపుడు 
ఆవును అడ్డం చూపించి పులులు ఆడుతున్న నాటకం చూస్తున్నపుడు హృదయం 


7 మంజీరా రచయితల సంఘం. 


ఉద్వేగపడక తప్పదు. మనుష్యుల గొంతులు కోసినంత అలుకగా దేశాన్ని ముక్కలు 
ముక్కలుగా కొయ్యి”మని వ్యంగంగా వాపోతున్నాడు పొన్నాల బాలయ్య జంగ్‌, 
జమీన్‌ కవితలో. ఉద్వేగాలతో కాలాన్ని నెట్టుకు రాగలనేమో చరిత్రను 
నిర్మించలేవు. భ్రమలెపుడూ ఎగసిపడే కెరటాలవంటివే. అవి ఆకాశాన్ని 
అందుకోలేవు. (డామిట్‌ కథ అడ్డం తిరిగింది) అని కోట్ల వేంకటేశ్వర్‌ రెడ్డి 
నిర్దారిస్తున్నాడు. 

కవి ఎంత మానవ మృదు స్వభావో అంత స్వతహాగా అంత ప్రకృతి 
(ప్రేమికుడు. మనిషికి భంగం వాటిల్లినా గళమెత్తుతాడు. ప్రకృతికి ధ్వంసం 
తలపెట్టినా గర్జిస్తాడు. మనిషి జెదార్యంలో సేదదీరే కవి ప్రకృతి సౌందర్యంలో 
పరవశించేకవి చుట్టూ విధ్వంసం జరుగుతుంటే ఎట్లా సహించగలడు. నేల 
అక్షరాలయి ఉప్పొంగుతాడు. 

తెలుగు రాష్ట్రాలకు నల్లమల సుసంపన్న ప్రదేశం. సుందర వనద్భశ్యం. 
కృష్ణా నదీతీరం ఆదివాసీ జాతుల జీవన స్థావరం. తెలంగాణకు మరింత 
శోభాయమానం. అక్కడ కార్పోరేట్‌ కన్ను పడింది. యురేనియం నిల్వలున్నట్లు 
తెలిసి తవ్వకాల ప్రయత్నాలు మొదలు. అంతే కవులు. కళాకారులు. ప్రకృతి 
(ప్రేమికులు, దేశ నిజవారసులు నల్లమల పరిరక్షణ కోసం అక్షరాలల్లారు. మరసం 
(ప్రారంభించిన అవగాహన ప్రకృతి సంరక్షణ కవి సమ్మేళనం జాతీయ చిత్రం 
నుంచి ప్రాంతీయ చిత్రం వైపు నల్లమల ఆర్తిని కైగట్టి గానం చేసింది. 

ధ్వంసం సులభం కావొచ్చు 

కానీ నల్లమల నిర్మించడానికి 

మీ జీవితం సరిపోదు. (పప్పుల రాజిరెడ్డి / శాగ) 

చెట్టు బాగా పెరిగి పరిణత రంగువేస్తే శాగ పారిందంటారు. నల్లమల 
అడవంతా శాగవారి వృక్షాలతో నవనవలాడుతూ కడు రమణీయంగా ఉంటుంది. 
అడవంతా ఒక చెట్లు కాదు. సమస్త ప్రాణకోటికి యురేనియం తవ్వకాలతో 
అడవి ప్రాణులు, మనుషులు, ఊర్లు, పంటలు అతులాకుతలమై ఆధారం 
కోల్పోతాయి. వేల సంవత్సరాల సహజ సంపద అది. 

కొండల్లో దొరికిన ఇనుము 


జోళవాభీలు 8 


మన (ప్రేమఘడియల్ని చిలుం పట్టించొచ్చు 

రెండు సరిహద్దుల అపస్వరాలు 

ఈ నేలకు నల్లమబ్బులా కమ్మేస్తాయి (వే. మురళి / కొండవాలు కింద) 
కవితలతో పాటు 'నల్లమలి మీద కల్వకోలు మద్దిలేటి రాసిన పాట ఉత్తేజకరంగా 
ఉంది. “నడునడు నాగులన్నిను ఆహ్వానిస్తూ నల్లమల ప్రత్యేకతను సమగ్రంగా 
ఆవిష్కరించిన గీతమిది. తేనెటీగలు, సీతాకొక చిలుకలు, చిలుకల గుంపు, 
నెమళ్లు, జింకలు, దుప్పులు, కోకిలలు, కుందేళ్లు వంటి వన్య ప్రాణులతో పాటు 
నెలకొన్న దేవుళ్లు, వరుసగా వర్ణించి వాటి పరిరక్షణ కోసం కదిలించే చైతన్యాన్ని 
అందించింది. 

ఒకరి కోసం ఒకరు నిలబడటం సహజంగా మానవ స్వభావంలో ఉ 
న్నదో ఒకరిని ఒకరు ఓర్చుకోలేని స్వభావం కూడా అంతే సహజంగా మనిషిలో 
ఉన్నది. ఆకారం, అంతరంగం ఒకటే అయినా మనిషిని కులంతో కొలిచే పద్ధతి 
కూడా విచారకరం. 'కులం' చేసే దౌష్ట్యాన్ని కూడా కవులు అక్కడక్కడా చిత్రించారు. 
ఒకదేశం ఒక మతం అని ఎగిసి పడేవాళ్లు ఒక కులం అని ఎందుకనరో కవి 
ప్రశ్నించాడు. అంటిపెట్టుకొని గర్వపడేవాళ్లను కూడా ఎత్తి పొడిచాడు కవి. ఏడ 
మర్సిపోతమో అని 

ఎనకనే రాసకుంటుండ్రు 

బండి మీద కులాల పేర్లు 

ఇంకెవ్వడు మార్చలేడురా మిమ్ముల (తైదల అంజయ్య /కె నీడలు) 

ఆధునిక జీవనశైలి వైరుధ్యాలకు నెలవౌవుతుంది. ఒక పక్క కులం 
పోవాలంటూ మరో పక్క 'కులంి పట్టుకొని పాకుతుండటం వైచిత్రి. ఒక పక్క 
స్వేచ్చా స్వాతంత్రాల కోసం సమానత్వం కోసం సిద్ధాంతాలు చేస్తూ స్వార్థ 
నియంతృత్వాన్ని ఆచరిస్తుంటాడు. అదో చిత్రం. 

తడిసినమడి విత్తనమడుగకూడదట 

పిడికిలంత పిట్ట ఎగురడానికి దోసెడంత ఆకాశమడుగరాదట 

నిన్న నాటినతోట ఏడాదికో కోయిలపాట అస్సలడుగొద్దట 

(దాసరాజు రామారావు / అలిగిన వేళ) 


9 మంజీరా రచయితల సంఘం. 


కీనీడ సంకలనం సమకాలీన సామాజిక చిత్రానిక దర్పణం. సమకాలీన 
భావోద్వేగాన్ని కవితాత్మకంగా మలిచిన తీరు ప్రశంసనీయం. లబ్ధ ప్రతిష్టులైన 
కొత్త కవులతో పాటు కొత్త అడుగులు వేస్తున్న బెత్సాహికుల కవుల్ని చేర్చటం 
సమదృష్టిని ప్రతిబింబిస్తున్నది. కాలపరీక్షకు తట్టుకోగలిగే కవితలు సహృదయుల్ని 
తప్పక ఆకర్షిస్తాయి. 

మంజీర రచయితల సంఘం ప్రచురణల్లో ఇదొక మైలురాయి. 
చాలాకాలం తర్వాత సమాజ (ప్రేమికులతో కవుల కరచాలనం. కవుల నిరంతర 
రచన వాళ్ల కవిత్వానికి పదును పెట్టిన నైపుణ్యాలు సాధించినట్టే సంస్థ కార్యశీలతకు 
గర్వకారణంగా నిలుస్తుంది. సంస్థను కార్యకర్తలెంత గౌరవమో రచయితలు 
అంత గర్వం. 

మనిషి మనిషిగా గుర్తించబడే (పేమించబడే వాతావరణం, ప్రకృతి 
సమస్త శోభలతో విలసిల్లే తరుణం, కవుల స్వప్నాలు సాకారమై సమస్త ప్రజా 
వదనం సుఖవికసిత సన్నివేశం సందర్భం వర్ధిల్లాలి. 


- నందిని సిధారెడ్డి. 


బోళవాభీలు 10 


(౨-౦9 పై సరా. OV ల టై. ౯ 


విషయ సూచిక 


మంజీర గీతం - నందిని సిధారెడ్డి 
తెలంగాణమూ - దేశపతి శ్రీనివాస్‌ 
ఇంగితం - నందిని సిధారెడ్డి 
మట్టిపూల బంధం - దేశపతి శ్రీనివాస్‌ 
జిజ్ఞాస - కందుకూరి శ్రీరాములు 
తల్లి గోదారమ్మ - కలకుంట్ల రంగాచారి 
తొలుస్తుంటే.. - కొమురవెల్లి అంజయ్య 
అలిగిన వేళ - దాసరాజు రామారావు 
కల్లోలం - అలాజిపూర్‌ కిషన్‌ 

. శాగ - పప్పుల రాజిరెడ్డి 

కై నీడలు - తైదల అంజయ్య 

. కొండవాలు కింద  - వేముగంటి మురళీ 

. జంగ్‌ జమీన్‌ - పొన్నాల బాలయ్య 

. ఉక్కపోత - వరుల శివకుమార్‌ 

. కాలం బలం! - నాళేశ్వరం శంకరం 

. ఒక్కడు నలుగురవ్వాలి - వారాల ఆనంద్‌ 

. డామిట్‌! కథ... - కోట్ల వెంకటేశ్వర రెడ్డి 

. హృదయాన్ని... - చమన్‌ సింగ్‌ 

. నా జీవితాన... వనిత.. - పత్తిపాక మోహన్‌ 

. గాయాల గేయం - ఎన్‌. భగవాన్‌ రెడ్డి 

. ప్రశ్న - చిలుముల శ్రీనివాస్‌. 


11 


50 
51 


మంజీరా రచయితల సంఘం. 


22 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29, 
30. 
31. 
32. 
39. 
34. 
35. 


యుద్ధ చరిత్ర - తోట అశోక్‌ 53 


ఉరేనియం - గంభీరావుపేట యాదగిరి 54 
పారాహుషార్‌ - ఘనపురం దేవేందర్‌ 56 
నేటి భారతం - చెన్న రాజు ర్‌రి 
గుట్టకు గుండెపోటు - కళ్లెం లక్ష్మన్‌, 59 
వొడువని రంది - పిట్టల మధు 61 
నడువు నాగులన్న - కల్వకోలు మద్దిలేటి 62 
గాయాల సంచయం - బెల్లంకొండ సంపత్‌ కుమార్‌ 65 
మేలుకొలుపు - నరాల సుధాకర్‌ 67 
ట్రాన్సర్‌ - బి.జి. నరసింహ స్వామి. 68 
కుంపటి - అహోబిలం ప్రభాకర్‌ 69 
సమ్మతం - సిద్దెంకి యాదగిరి 7 
అక్షరేశ్వరం మంజీరా! - జంగ వీరయ్య (విత్రిజ) 74 
మంజీరా! వందనాలు!! - వనపట్ల సుబ్బయ్య 76 


బోళవాభీలు 12 


మంజీర గీతం 


- డా॥ నందిని సిధారెడ్డి 


మంజీర రచయితల సంఘం మాది 
మంజీర రచయితల సంఘం 

కన్నీటి వ్యధలన్ని కథలుగా సృజియించి 
(శ్రమశక్తి విజయాల కవితలై వెలయించు 
చైతన్యసాగర తరంగం మాది 

మానవతా భావుకత మా వస్తుశిల్సాలు 
జీవితపు విలువలే మా అలంకారాలు 
సమభావ సంస్కృతులే మా రమ్యహర్య్యాలు 
మాటలై, బాటలై మార్మోగు పాటలై 
గురజాడ గీతాలు సతత జలపాతాలు 
శ్రీశ్రీ ప్రతిజ్ఞలు నడిపించు ఆజ్ఞలు 
దాశరథి పద్యాలు దరిజేర్చు లక్ష్యాలు 
సురవరం వ్యాసాలు సుడిగాలి రోషాలు 
జనపదం రచయితలునినదించు స్వప్నాలు 
నూతనం, పనితనం ఎగురు విజయకేతనం 
సరికొత్త భావాల చైతన్య వేదిక 

మంజీర రాగాల మౌనాన్ని గీతిక 

ఎలుగెత్తి పిలిచింది ఓ కళాకారుడా! 

ఓ కవీ, రచయితా, ఓ ప్రజాగాయకా! 
కిరణమై పరుగెత్తు కెరటమై హోరెత్తు 
కెరటమై హోరెత్తు 


13 


॥ మంజీర ॥ 


॥ మంజీర ॥ 


॥ మంజీర ॥ 


॥ మంజీర ॥ 


మంజీరా రచయితల సంఘం. 


మన తెలంగాణమూ ... తెలుగు మాగాణమూ 
- దేశపతి శ్రీనివాస్‌ 
మన తెలంగాణమూ - తెలుగు మాగాణమూ 
పలుకులమ్మ ఎదపంచిన - భాషా పీయూషమూ 
చరితకు తొలి తెలుగందము 
జినవల్లభు కందమూ 
పంపకవిలొ ప్రతిఫలించే 
తెలుగన్నడ బంధమూ 
నన్నయ కన్నా మున్నె ఉన్నదిచట ఛందమూ 
మల్లియ రేచన చల్లిన మరుమల్లె గంధమూ ॥ మన ॥ 
వివిధ సాహితీ కృతులకు 
తొలి ఆకృతి తెలగాణం 
వినూత్న ప్రక్రియలెన్నో 
విరబూసిన ఉద్యానం 
అవతరించెనిచట అది అలంకార (గంథమూ 
లోకరీతి నెరిగించి నీతిదెల్పు శతకమూ 
జాతికి చేతనమిచ్చిన దేశి ద్విపదగానమూ 
నృత్యగాన సమ్మోహన యక్షగాన రూపమూ 
(పజల నోటి పలుకులొలుకు అచ్చ తెలుగు కావ్యమూ 
సమాజ జీవన సారము తొలి సాంఘిక చరితమూ ॥ మన ॥ 


జోతీపాలీలు 14 


ఇంగితం 


వెంట్రుకలు మెరువొచ్చు 
వేసుకున్న రంగు వెలిసిపోతది 


తలమీద ఉన్నంత మాత్రాన 
గొడుగుకు తల ఉన్నట్టు కాదు 
ప్రవహించే నది 

కొండ అంచున మలుపు తిరిగినా 
వెళ్లేది ముందుకే 

మడుగుది పారలేని పరిహాసం 
దానిదీ పరిమళమే నిజమే 


నెమలి పింఛం ధరించిన వాడే పాడుతుంటాడు 
గొంగళి పురుగు 

పత్రహరితం గురించి 

పలవరించటం కాలంవింత 


కబుర్లాడకపోయినా కంపనాటేది రాగోలే 
చూపులకే అపురూపం 

ఆరుద్ర పురుగు ఒక కార్తే 

ముట్టక ముందే ముడుచుకపోతది 


15 మంజీరా రచయితల సంఘం. 


కార్తెలు వొస్తాయి పోతాయి 

వాన కురిస్తేనే రైతు పరవశం 

కన్నీళ్లు దాటి వొచ్చాడు 

కాలాలు గడిచి వొచ్చాడు 
కలగనకుండా ఉండలేదు 

ఏ కార్తే పనిలేకుండా ఉండలేడు 
బతుకు కోసం పుండు పుండయితాడు 


ఆకాశం చూస్తాడు 

కూచుని వంకలు పెట్టే చంద్రవంకకు తెలియకపోవచ్చు 
పంట తీయటమే రైతు పని 

ఏ అదును ఏది పట్టాలో 

అది రైతుకు బతుకు 

దున్నేటప్పుడు నాగలి 

కోసేటప్పుడు కొడవలి 


-దా॥ నందిని సిధారెడ్డి 
9440381148 


బోళవాభీలు 16 


మట్టిపూల బంధం 


మంచు బిందువులతో మెరుస్తున్న 
మెరుస్తున్న లేత ఆకుల్లా 

కాలువలో కత్తి పడవలు వదిలే వాళ్లం 
ఇపుడు కాలువలూ లేవు, కత్తి పడవలూ లేవు 
కతొకటే మనమధ్య మొనదేలి నిల్చుంది 
స్నేహ శిశువుపై కసిగా కలి నీళ్లు చల్లి 
మాయచేసిందెవరు? 


ఎవరింటి ముందో పరుచుకున్న 
ఇసుకలోకి ఉరికిఉరికి పోయి 
సుతారంగ కట్టుకున్న పిట్టగూడును 
ఉక్రోషంతో నువ్వు కూలగొట్టినపుడు 
మనం కొట్లాడుకోలేదు 

ఎవరి ఆటలోనో కూలిన దానికోసం 
ఊపిరిలో బుస వినిపిస్తోంది ఎందుకు? 
ఉఛ్వాస నిశ్వాసాల మధ్య 

ముండ్లవరు నాటుతున్నారు? 


నిన్న గల్లిలో కలసి నడుస్తూ 
మనం మాట్లాడుకోలేదు 


17 మంజీరా రచయితల సంఘం. 


నిన్ను చూస్తే నాకెందుకో భయమేసింది 
ఊహ కసుక్కున కడుపులో దిగబడింది 
ప్రగాఢ విశ్వాసాల నడుమ 

పల్లేర్లైవరు పోస్తున్నారు 


క్రికెట్‌ చూస్తూ 

నువ్వు చప్పట్లు కొట్టినప్పుడు 

రహస్య విషఖడ్గ్డం మొన గుచ్చుకుంది 
గుండెపై గుప్పిళ్ల కొద్దీ 

చెదపురుగు ఎవరు పోస్తున్నారు 


పాయిజన్‌ సుళువుగా పాకుతుంది 
దోస్తీలో దోషం సంచలిస్తున్నది 
అప్యాయత అభద్రత అవుతున్నది 


దోస్తీ లేని రాజ్యం కావాలి వాళ్లకు 
మట్టి నుంచి వేరు చేస్తారట నిన్ను 
ఒకే పూవు పూసే ఎడారిని పుట్టించటానికి 
మట్టి నుంచి వేరు చేస్తారట నిన్ను 
కంటి పదనంత తడైనవాళ్లం 
మట్టినుంచి మనుషులుగా మొలిచిన వాళ్లం 
మనిషిని మట్టినుంచి 
వేరుచేయకుండా కాపలాకాద్దాం 
దోస్తీని కాపాడుకుందాం 
మనకు మిగిలింది అదొక్కటే గనుక 
దోస్తీని కాపాడుకుందాం 
- దేశపతి శ్రీనివాస్‌ 9553955330 


బోళవాభీలు 18 


జిజాస 
Sy 


మూడు అక్షూలే కావచ్చు! 
మూడువేల ఏనుగుల బలం 
నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు 
నిమిరిన పదమే ప్రాణం పోసింది 


ఒకే ఒక్కమాట ఎంత గొప్పది! 
తలై ఒళ్ళో పెట్టుకున్న 
లేఖ లాలన 


ఎంత ఆలనా పాలనా! 


ఆయన అట్లా అనకపోతే 

నేనిట్లా రాయక పోయేవాణ్ణి 

ఆ అక్షరం 

ఆ పదం 

ఆ మాట 

మరణం లేని కవిత్వాన్ని తాగించింది 

నేనిప్పుడు గ్రంధమై పెరుగుతున్నా- 

పిరికిలేని ఆత్మ విశ్వాసాన్ని పెంచింది 

నేనిప్పుడు వెనుదిరగని బాణమై దూసుకుపోతున్నా- 


E డ్జులో పడిఉన్న ఉత్తరం 


19 మంజీరా రచయితల సంఘం. 


ఆ కలాసి తెచ్చియ్యకపోతే 

నేను చెప్పే మహత్తర విషయం మీకు బోధపడేదేకాదు 
పట్టాల వెంట తిరుగుతున్న వాణ్ణి 

పత్యుత్తరం రాసే సమయం లేకనే రైలెక్కాను 

దిక్కూ దివాణం లేని వాణ్ణి 

అధ్యాపకఉద్యానవనం విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టాను 


ఆయన అట్లా అనకపోతే 
నేనిట్లా అయ్యేవాణ్ణికాదు 


అటుపక్క అతను 

ఇటుపక్క నేను 

మధ్యలో ప్రవహిస్తున్న రాదారి 

ఒరవడి ఒరిపిడి చూడు తెలుస్తుంది 
అప్పుడు కాని భూమి అర్థంకాదన్నాడు! 


అటు నుండి ఆయన 

ఇటు నుండి నేను ఎదురెదురుగా 

కుడిపక్క నుండి వెళ్తే సుడిగుండాలుంటాయి 
ఎడమపక్కకు చూడు 

తరంగాల అంతరంగాలుంటాయి 

అప్పుడు కాని 

సముద్రం అర్థం కాదన్నాడు! 


సముద్రంలో ఆయన ఈదుతుంటే 
ఒడ్డుమీద నేను నడుస్తున్నాను 


బోళవాభీలు 20 


గజ ఈతగాడివై ఇందులో దూకి 
ఆవైపు చూడు ఒడ్డు కనిపిస్తుంది 
అప్పుడు కాని ఆకాశం అర్థం కాదన్నాడు! 


అక్షరాల్నీ పదాల్నీ వాక్యాల్నీ చూడమన్నాడు 
మూడింటిని చూసాను ఏమీ అర్థం కాలేదు 
ఏకాగ్రతతో దీర్హ దృష్టితో మళ్ళీ మళ్ళీ చదవమన్నాడు 
కొంచెం అర్థమైంది 

భూమినీ సముద్రాన్నీ ఆకాశాన్నీ మూడింటిని 
తదేకంగా చూసుకుంటూ మననం చేసుకుంటూ నడువు 
ఆ హెచ్చరిక ! 

ఆ భూమిక! 

పూర్తిగా అర్థమైంది 

అప్పటినుండి ఆపలేదు భూమ్మీద నడక! 

ఇంతపెద్ద కథుంది దీనివెనుక!! 


- కందుకూరి (శ్రీరాములు 
9440119245 


21 మంజీరా రచయితల సంఘం. 


తల్లి గోదారమ్మ 


తల్లి గోదారమ్మ తరలి వచ్చిన వేళ 
తనువంత తడిసెనని పరవశించెను నేల ॥తల్లి గోదారమ్మ! 


చితికిపోయిన బతుకు చింత తీరింది 

మోడుబారిన ఆశ మొగ్గ తొడిగింది 

డస్సిపోయిన ధరిణి దప్పి తీరింది 

వాడిపోయిన వనం మరల పూసింది 

పూల తీగకు గాలి ముద్దుపెట్టిం ॥తల్లి గోదారమ్మ! 


అల్లనల్లన సాగే అలల అందెల మోత 

జల్లు జల్లున సాగేజాలు జావళీ పాట 

పచ్చపచ్చని సిరుల పైరు తలలూచ 

పాలకంకుల కాంతి పసిడి వన్నెను మించ ॥తల్లి గోదారమ్మ! 


గుట్ట గుబురులలోన గువ్వ కూసింది 

గుడిలోని స్వామి కడదివ్వె వెలిగింది 

రాశి మీద పాలపిట్ట వాలింది 

చెరువులో చెంగలువ చెంగలించింది ॥తల్లి గోదారమ్మ! 
- కలకుంట్ల రంగాచారి 8499990345 


నమస్తె తెలంగాణ 28-04-2020 (రంగనాయక సాగర్‌లో నీటి వెల్లువ చూసిన సంతోషంలో....) 


బోళవాభీలు 22 


తొలుస్తుంటే.. . 


తుమ్మ చెక్క శరీరాన్ని తొలుస్తున్న చెదలు 
పైకి గంభీర భీకర నటన 

లోపల కరుగుతున్న ఐస్‌ క్రీమ్‌ ఆరోగ్యం 
కదలికల్లో లుకలుకలు 

పురుగు పట్టిన బియ్యం వండుకున్నట్లు 
పాసిపోయిన కూరతో భోజనం బతుకు 
మోడు వారుతున్న పచ్చని చెట్టు సమాజం 
అయినా చెయ్యెత్తి అడగడం నేరం 

పురుగు మందు చల్లడం పెద్ద రాజద్రోహం 
పసి వాడి ప్రశ్నలకు తండ్రో ,తాతో, అమ్మో జవాబు 
చందమామను అద్దంలో అందివ్వడం 
చాక్లెట్‌ సంక్షేమం ఇచ్చి సంతృప్తి పర్చడం 
వయసోళ్లదిపుడు నిచ్చెనలెక్కే అవకాశవాదం 
వ్యాపారీకరణ ముంగిట సలామీతనం 
ప్రజాస్వామ్యం పచ్చబొట్టు పొడిపించుకున్న వాళ్లు 
ముసలోళ్ళు అడిగితే చీదరింపులు,ఛీత్మారాలు 
తిని మూలకు పడుండాలని యాష్టపడడం 
నసిగితే తిట్టి కట్టడి చేయడం 

సమాజం పైరు పదిలం చేసుకోవడానికి 
పురుగు మందుతో దోస్తీ చేస్తే పెద్ద శిక్ష 
మంచానికి పరిమితం చేయడం 


23 మంజీరా రచయితల సంఘం. 


చెరసాలలో గోళ్ళు గిల్లుకోమనే రోగిష్టి బతుకు 
కళ్లకు కట్టిన బూసులు కడిగేసుకున్నాక 

కుబుసం వదిలినా మత్తు వీడనితనం 

వాస్తవాల ప్రకటనతో చేతులు దులుపుకోవడం 
ఆర్‌ఎంపీ చికిత్స చెక్క భజనలు తొలుస్తుంటే.. 
సీరియళ్లు చూసి గడిపే అమ్మలక్కల బతుకులు 
వైద్యం చేసే చేతుల కోసం కళ్లు కాయలు కాయడం 
తడి తగ్గిన కళ్ళతో అలర్జీ బతుకులు 

చెదల పాలనలో చెత్త జీవనం 


- కొమురవెల్లి అంజయ్య 
9848005676 


జోజపాఠలు 24 


అలిగిన వేళ 


నిరసన అద్దం బద్దలౌతుంది 

అయితేనేం, 

వెయ్యి న్నాక్క ముక్కలుగా... 

Kk kkk 

జేబుకు తగిలించిన కమిలిన చేతుల కడుపు పట్టుకున్న నల్లరిబ్బన్‌ 
కంటి కానదు 

ఎత్తిన పిడికిళ్ల, ఎగజిమ్మిన నినాదాల హోరు 

వీనులకు వీణాగాన మనిపించదు 

రోడ్లమీద పడిగాపుల ధర్నా జెండాకి, ధర్మపక్షమైనా ,ఎర్రటి 
ఎండా గొడుగు పట్టదు 

తాళలేని ఆకలిదప్పులకు తాళమేసి ,దీక్షకు దిగినా 

ఓదార్పు మాటొకటైన జీవోలోంచి రాలదు 

శిబిరాల్లో గాయి పెట్టినా 

గావరైపోవడమే 

మాట తూలినా 

వేట మొదలవ్వడమే 


పరిహారానికి బదులు పరిహాసం 
చన్నీళ్లడిగితే, వేడినీళ్లు ముఖాన కొట్టడం 
విడుదల కాని శ్వేతపత్రాల్లో 

చిలుం పట్టిన హామీల నెమరేతలు 


25 మంజీరా రచయితల సంఘం. 


తడిసిన మడి 

విత్తన మడగకూడదట 

పిడికిలంత పిట్ట, ఎగరడానికి 

దోసెడు ఆకాశ మడగరాదట 

నిన్న నాటిన తోట, ఏడాదికో కోయిల పాట అస్సలడగొద్దట 
విరమించని వాక్యానికి, 

సంకెల వేయని విష్లవోదయం 

ముగింపు అని, 

నోరెత్తి అరవకూడదట 


నిరసన బద్దలైంది - కానియ్‌ 
అవును...మరి, 

తడారిన నాల్మపై నీటిచుక్క కోసం 
పాలతో రోడ్లను కడుగుతరు 

పెను కాలాల గాయాలే మిగిలితే 
కూరగాయలతో దిష్టిబొమ్మల్ని చేసి, 
తగులబెడ్తరు 

వెయ్యిన్నొక్క ముక్కల్లో 

వేల రూపాల్లో 

పుట్టుతనే వుంటది 

పెన్మంటల కుంపటీగా... 


- దాసరాజు రామారావు. 


9618224503 


బోళవాభీలు 26 


కల్లోలం 

ది 
కాళ్ళీరాన్ని 
కన్యాకుమారిని 
ఆసేతు హిమాచలాన్ని 
ఈ దేశపు మైనార్టినీ 
ఈ మట్టిలో పుట్టి మట్టిలో కలుస్తున్న 
స్వాతంత్ర్య సమరంలో ఖుర్భాసీ ఇచ్చుకొన్న వాన్ని 
దేశ నెలవంకని 
జీవిత సత్యాన్ని ఆలపిస్తున్న కవ్వాలిని 
గాంధీని చంపిన గాడ్సేను కాదు 
సరిహద్దు గాంధీని 
“ఎక్ళాల్‌” దేశభక్తి గీతాన్ని 
“మగ్దూం” కవితాగ్నిని 
“రఫి” గానమాధుర్యాన్ని 
ఆస్కార్‌ అవార్డుల ఏ ఆర్‌ రహమ్మాన్‌ని 
గంగా హారతికి కాశీ శివునికి షహనాయితో 
అభిషేకం చేస్తున్న బిస్మిల్లాఖాన్‌ని 
నదినై నాగరికతనై 
శ్రమనై సంపదనై 
ఖజానాకు వాటా కట్టుతున్నవాన్ని 
వందేమాతరాన్ని జాతీయ గీతాన్ని 
మువ్వన్నెల జెండా నాదని మురిసిపోతున్న 
కానీ వాడేమో నీ జెండా వేరంటాడు 
నీ జాగా వేరంటాడు 


27 మంజీరా రచయితల సంఘం. 


కాళ్ళీరాన్ని నేనిప్పుడు కల్లోలిత దేహాన్ని 
నేనిపుడు కల్లోలిత దేహాన్ని 

ఢిల్లీ పార్లమెంటులో స్వేచ్చా రెక్కల్ని 
తెగ్గోయబడ్డ పావురాన్ని 

సైన్యం కవాతులో కర్ఫ్యూ నీడలో 
దగ్గమౌతున్న కాలాన్ని 

నా ఇంటిలో బంధీని 

నా దేశంలో పరాయిని 

సూర్యున్ని చూడక చీకట్లో జీవితం మగ్గింది 

నా అందాలు చూడవస్తారు 

కుట్లు వేయబడ్డ ముఖాన్ని ఎవరు చూస్తరు 
కాల్పుల్లో బిడ్డల్ని కోల్పోయిన 

తల్లుల శోకం వాడికేమెరుక 

రాజ్యాంగాన్ని మార్చి హక్కులు హరించడమెరుక 
వాడికి దేశమంటే మట్టి 

వాడికి దేశమంటే జిఎస్‌టి 

నిన్నటి దాక పులిని చూస్తే ... భయమేసేది 
ఇప్పుడు ఆవును చూస్తే ... భయమేస్తుంది 
పండగ వస్తే అలాయి బలాయి తీసుకొని 
మనిషికి మతం లేదన్న 

అయినా... వాడికి నేనెపుడూ పరాయివాళ్లి! 
ఇద్దరి మధ్య రంపపుకోత అనుభవిస్తున్న 
కాళ్ళీరాన్ని -కల్లోలిత ప్రాంతాన్ని 

అన్ని ప్రసారాలు నిలిపివేయబడ్డ నిశ్వబ్ధ నగరం 
మాట బంద్‌... ఆకలి బంద్‌... మనిషి బంద్‌... 
విలీనం జరిగిన నాడే కుట్ర జరిగింది 


బోళవాభీలు 28 


పిండాకూడు తినడానికి ఢిల్లీబాదుషా విమానంలో బయలుదేరిండు 
నాయి అందమైన పూలతోటలంటూ 
ఆగమైనవిసుగంధ ద్రవ్యాల చెట్టు కన్నీళ్లు పెట్టుకున్నది 
కాళ్ళీరు తివాచి కాలుతున్నది 
ఆపిల్‌ను కోస్తే రక్తం కారుతుంది 
అందమైన వనాలు నాయి 
పరిమళాలు నాయి 
అయితే! వాడికేమి! 
మా పెరట్లో పక్షులన్నీ వాలి సేదతీరేవి 
ఇప్పుడు ఆ పక్షుల జాడలేదు 
బహుశ వీధిలో వేటగాడు తిరుగుతున్నాదేమో! 
(పొద్దున బహిర్‌ భూమికి పోయిన 
సమీనా తిరిగి రాలేదు 
పేపర్‌లో భిన్నమై వచ్చింది 
మంటలేస్తా.... అది ఎప్పుడు ఆరిపోదు 
మంటల అద్దంలో బిడ్డల్ని చూసుకుందాం! 
విధ్వంసం... 
వాడు మట్టినేలుకుంటాడు 
వాడు స్మశానాలనేలుకుంటాడు 
వాడు ఎన్నిసార్లు కడతేర్చినా 
ఈ మట్టిలో మళ్ళీ మళ్ళీ పుట్టుతాను 
“చాంద్‌ సితారా”నై 
మొహబ్బత్‌నై 
ఇంక్విలాబ్‌నై 
మళ్ళీ పుట్టుతాను! 
- అలాజ్‌పూర్‌ కిషన్‌ 
9908708809 


29 మంజీరా రచయితల సంఘం. 


శాగ 


అందాలను వీరబోసుకున్న 

అడవితల్లి వదన కాంతుల సమాహారం 

భిన్న జీవుల వైవిధ్య కేంద్రం 

ఓషధుల నిధి - జలపాతాల అధ:పాతాళ మృదంగ నాదం 
కృష్ణకు జవం జీవం - వీరుల ఆయుధాల శమీ వృక్ష సమూహం 
స్వచ్చ గాలుల ఆరామం - చెంచుల ఆరాధ్య దైవాల కంచుగోపురం 
శివ నందుల ఘంటారావం నెమళ్ళ నృత్యం 

గిరిజన జాతుల సాంస్కృతిక వారసత్వం 

సతతహరిత వనాల పవన సందోహం 

యిప్ప పూల ఘుమఘమలు జీడిపలుకుల మధురిమలు 
ఆమెడల దూరం విస్తరించిన అనంతసౌందర్య వారాశి 
పరుగులు నేర్చిన లేడిప్రాంగణం 

వైరి జీవుల రణస్థలి 

ఆకలి ధూపలు తీర్చే తటాకాల కౌగిలి 

గాండ్రింపుల గర్జ్దనల ఘీంకారాల వూళల బుసబుసల 
కిలకిలరావాల రుంకార క్రేంకార శబ్ద లయల 

పాల్‌ రాబ్బన్‌ రసనోద్విగ్న సంగీత కచేరి 

తెలుగు నేలకు జీవనాధారం 


బోళవాభీలు 30 


నల్లమలా, నల్లమలా, పర్యావరణ సమతులగుచ్చమా 
బహుపరాక్‌ బహుపరాక్‌ 

ఒంటికన్నుతో ఒకడు వస్తున్నాడు 

నిన్ను ధ్వంసం చేసి గాయం చేసి జల్లెడ చేసి 

దోచుకుని దాచుకోవడానికి ఒకడు వస్తున్నాడు 

వేటగాడి ధైర్యంతో క్రౌర్యంతో ఆశతో ఆబతో 

నీకు కావాల్సిందేదో అది యురేనియమేగా 

మార్కెట్లో దొరికేది 

ధ్వంసం సులభమే కావచ్చు 

నల్లమల నిర్మించడానికి మీ జీవితం సరిపోదు 
తెలియదా 

ధ్వంసం వద్దు. రహస్య వ్యూహం వద్దు 

సమస్త జీవజాతుల ఉరితీయడం వద్దు 

యురేనియం ఉద్దారం - భయంకర వ్యాధిమూలకం 
విషవాయువుల హాలాహలం పర్యావరణ విధ్వంసం 
కరువు కాటక నిలయం - సమస్త జీవసంచయహరణం 
నల్లమల మల మల మాడకముందే 

వలవల దుఃఖం వరద కట్టక ముందే 

ఆకుపచ్చ పావురాలగుట్టను నల్లమద్ది, యిప్ప, జిట్టేగి శాగను 
కలకాలం నిలుపుకుందాం 


తేనెటీగల సమూహమై 


_ చి 
పప్పుల రాజిరెడ్డి 
9652215043 


31 మంజీరా రచయితల సంఘం. 


కైనీడలు 


భూమి సారె దిప్పుతాండు సూర్యుడు 
సెంద్రుడు కొడుతాండు కర్రెడ్లమోట తెల్లారేదాకా 


పిండార వోసినట్లు ఎగజిమ్మింది ఎలుగు 
సుక్కల రైక దొడిగి ఎన్నీల సీరెగట్టి 
ఒడ్డుమీద గూసుంది జాబిలమ్మ 


ఉబ్బాగనోడు పైసలతోని జోక్కున్నడు తరాజుల 
గడ్డిపోసకన్న అల్మగయింది వాని బతుకు 


ముందొచ్చిన చెవులకన్న వెనుకొచ్చిన కొమ్ములేవాడి 
నిజమేగని చెవులు పనిజేయకుంటే 


కొమ్ములిరిగేది గూడ నిజమే! 


వాతలు వెట్టకున్న నక్క పులైపోయింది 
సచ్చిన సింహం కంటె బతికున్న గాడిది బలమైంది 


సెయిసాపనోడు లేడు తలవంచనోడు లేడు 
ఏతుల దునియా ఇది అవద్దాల లోకమిది 


బోళవాభీలు 32 


“పెద్దగైనంక ఏమైతవ్‌ నువ్వు?” అడిగిండు తాత ఐదేండ్ల పాపను 
“అమ్మనైత” అన్నది పాప కన్నీరు నిండింది తాత కన్నుల్లో. 


“బాగున్నవా?” 
“బాగున్నా” 
“అంత మంచిదేనా?” 
“మంచిదే” 

ఎవరు బాగాలేరు 

మొన్న అంతా బాగే అన్నవాడు 


నిన్న నడిరాక్రి ఎందుకు ఉరేసుకున్నడు? 


ఏడ మర్చిపోతమో అని ఎనుకనే రాసుకుంటాండద్రు 
బండ్ల మీద కులాల పేర్లు 

ఇంకెవ్వడు మార్చలేడురా మిమ్ముల! 

అన్ని వేదాల్లో ఉన్నాయహ! 

ఒక్క కులం దప్ప! 


సింహాసనం మీద ఏ రంగు రాజు గూసుంటేంది? 
ప్రజలు ఉండేది ఉక్కుపాదాల నీడల్నే 


రంగులు గాదు అంతరంగాలు వాస్తవం 
తన కొచ్చిన అవార్డులు శాలువాలతో 


అర్ధాంగిని అంగీకరింప జేసిండొక మొగాయినె 
అతను తప్పకుండా గొప్ప కవి అయే ఉంటాడు. 


33 మంజీరా రచయితల సంఘం. 


ఒగడు పొగిడితే సచ్చిపోతండు 

ఒంకోడు పొగడకపోతే సచ్చిపోతాండు 

ఎవని సావు వానిదే! 

రాముడు సంపూర్ణ కరుణామయుడు 

రాయిని గూడ మనిషిని జేసిండు 

మనిషి నెవ్వన్నీ మృగాన్ని జెయ్యలే! 

నల్లమల తవ్వకాల్లో మహా శివలింగం బయట పడ్డదట 

ఇగ నల్లతాచులు బైలెల్లినయ్‌ శివున్ని మెడకు చుట్టుకుందామని 
ఏ లింగమాపుతదో యురేనియం తవ్వకాలను! 


తొవ్వదేం తప్పులేదు దారిదేం దోషం లేదు 
నడిచే వానిదే తప్పు నరంలేని నాల్మెదే దోషం 


గాంధీ కుమారుడు మహాత్ముడు గాడు 
గాడ్సే వారసుడు హంతకుడు కాడు 


కాలమే కంటది తనకు కావల్సిన వాన్ని 


భారతదేశం నా పితృభూమి 
భారతీయులందరు నా సహోదరులు హౌలగాల్లతో సహా 


నా అక్షరాలు నేనేందో సెప్పినంక 
ఇగ నేనేందుకింక నోరువారేసుకునుడు 


- దా॥ తైదల అంజయ్య 
9866862983 


జోజపాఠలు 34 


కొండవాలు కింద 


నీకు నాకు మధ్య సంభాషణను 

జీలం నది ఒడిసిపట్టుకొని ప్రవహిస్తున్నది 
కొన్నిసార్లు రక్తం తెట్టులా తేలుతుంది మాట 
మరికొన్నిసార్లు ఎవరిదో శవంలా కదులుతుంది 
కారిన మంచు మన నిశ్శబ్దాన్ని గౌరవిస్తుంది 


దాల్‌ సరస్సు అలల సంగీతమై 

కొన్ని కలల్ని కుప్పబోసి ఆరబెడుతుంది 
కుంకుమపువ్వులాంటి సూర్యాస్తమయం 
ఇద్దరి ఎడబాటు సంకేతం పంపుతుంది. 


బూట్ల కవాతు చెవుల్లో దూరి 

రేపటి సమయాల్ని నిర్దేశిస్తున్నది, 

తుపాకీ గుండు తగలని చెట్లమధ్య, 

ఇరుకు సందులో 

ఇక జంటల ముచ్చట కొనసాగక పోవచ్చు చెలీ! 


దేవదారు కొమ్మల గుసగుసల్లో అమ్మతనం 
ఆవిరైపోయి కంపెనీ గుప్పిట్లో బందీకావచ్చు 
కొండల్లో దొరికిన ఇనుము 


35 మంజీరా రచయితల సంఘం. 


మన ప్రేమ ఘడియల్ని చిలుమ్‌ పట్టించొచ్చు 
రెండు సరిహద్దు అపస్వరాలు 
ఈ నేలను నల్ల మబ్బులా కమ్మేస్తుంది 


రెండు చూపుల బేలతనం 

హజ్రత్చల్‌ మసీదుమీద వాలిన పావురమవుతుంది 
చీనాబ్‌ సాక్షిగా నీకూ నాకు మధ్య తిరిగిన 

చీకటిపలక మీది వెలుతురు అక్షరాలని చెరిపేస్తారు 
అమాంతం విరిగిన కొండ చర్యలా స్వేచ్చ కూలిపోతుంది 


- వేముగంటి మురళి 
9392256475 


బోళవాభీలు 36 


జంగ్‌ జమీన్‌ 


ఎగబడి కొడుతున్న ఎండ మెడలు వంచి 
చెట్ల కింద సేదతీరుతున్న నీడ 
పురివిప్పిన సికె మీది పున్నమి ఎన్నెల 
నేలపైకి జారిపోయిన జలతారు ఎలుగు 
అడివొక బహిరంగ బంగారు గని 


నీ దుష్మన్‌ సూపెట్ల పడెరా 

ఇగ కొయ్యి కొయ్యి 

అడవిని ఎడికాడికి నాశిడంచెయ్యి 

పుయ్యి పుయ్యి ఈ మట్టీకి మతం రంగు పుయ్యి 


కవులను దేశ ద్రోహులుగా జైళ్లలో తొయ్యి 
లోకాన్ని ఉద్దరించ వచ్చిన సేవకుడివి కదా 
మనుషుల గొంతులు కోసినంతా అల్మగా 
అడివిని ముక్కలు ముక్కలుగా కొయ్యి 
ఎంతైనా మీరు దేశ బందువులు కదా 
మహాత్ములనే కాదు మందిని సంపే భక్తులు 


ఈ మట్టితత్వం తెల్వనోడివి 
మతం గురించే మాట్లాడుతావు 


37 మంజీరా రచయితల సంఘం. 


అడివి ఆత్మ తెల్వనోడివి 
ఆవు గురించే మాట్లాడుతావు 


నల్లమల మీద కన్నేసిన నల్ల మొకపోడా 

ఎత్తులు జిత్తులు ఎన్నికల్లో సూపెట్టుకో 

అడివి అంతుదొరకని రహస్యాల కోట 

పుట్టెడు దుక్కాన్ని మూట కట్టుకున్న జంగ్‌ జమీన్‌ బిడ్డా! 


- దా. పొన్నాల బాలయ్య 
9908906248 


జోళవాభీలు 38 


ఉక్కపోత 


కాళ్ల కింది నేలకు 

పరాయి బతుకై వేలాడటం 
వారసత్వం 

కారణంలేకుండా జైలుగా ప్రకటించిన 
సొంత గూటిలో 

పావురం నుదుటి మీది 

నల్ల ముద్ర పౌరసత్వం. 

తిండి ఒక నెపం 

కనపడని దేవుడొక ఆరోపణ 

నింద వెంటాడే నీడ 


మనసులో మాట 

నెత్తుటి అనుభవం 

మంచు లోయలో 

గుబులు గుబాళిస్తున్న టులిప్‌ తోటలు. 
ఇంక ప్రార్థనకోసం ఏ దువా 

రెప్పలు మూయదు 


అవినీతికి అరవై చేతులు 
ప్రతీకారాలు నూరుతున్న సందర్భంలో 
చట్టం ప్రతి మాటేసినోడికీ చుట్టమే. 


39 మంజీరా రచయితల సంఘం. 


దొరికినోడు దొంగ 

దొరకక ఉరికి నోడు ఇమాన్‌ దార్‌ 
ఖండాలు దాటో 

గుడ్డిబండల చాటో తప్పించుకుంటాడు. 
పచార సాధనమౌతున్న రణమంత్రం 
సరిహద్దు గుండెల మధ్య ముళ్ళ కంచె.. 
ఉన్నాదతంత్రం కొల్లగొడుతున్న భద్రత 
హిమఖండంలో చావునగారా 
కాకులపహరాలో గాయాలోడుతూ 
కుంకుమ పూలు. 

ద్వేషం విషమై పెత్తనం కత్తులు దూస్తున్న చోట 
నెలవంక మీది (పేమ అబద్ధం. 
రాబందులకు ఎర్రతివాచీ పరిచి 
భయాన్ని పొదిగే నిశ్శబ్దం . 

ఉనికి చుట్టూతా ఓ “ఉక్కపోత 


మనసుల మధ్యకమ్యూనికేషన్‌ తెంపేసినంక 

మనుషులంతా దారితప్పిన ఉప([గ్రహాలే. 

గాలి ఆడదు బలివితర్దిగా మారిన నేలా నోరెత్తదు 

స్వేచ్చ చుట్టూ అప్రకటిత నిర్భంధం 

చీకటి గుయ్యారాల్లో ప్రశ్న బంధీ. 

ఊపిరి కోసం విలవిలలాడటం నేరం. 

దిగులు గుండెల తాయిమాయిని తలపుకెత్తుకున్న 

అసహనం కూడా నిషేధిత భాషే. 

పడగ నీడలో గుండెల్ని కలిపి కుట్టడమూ ద్రోహమే. 
- వరుల శివకుమార్‌ 

9441883210 


బోళవాభీలు 40 


కాలం బలం! 


తెల్లవారు జామిది 

మబ్బుల్ని పక్కకు పంపడమే మనపని 

తొలి భానోదయం వలే 

అస్తిత్వ సంస్కృ తికి అడ్రస్‌ దొరికింది 

మన త్రిలింగదేశ స్వేచ్చకోసమేగా 

సమర కపోతాలు కలలు గన్నది 

మన జాతి పావురాలు భస్మధూళిలో మాయం కావడం వల్లే 
తల్లి నేల కింద బాహ్యరూపం దొరికింది 


ఇంత జరిగాక కూడా 

మళ్లీ మళ్లీ నీడలు నిలువెత్తు లేస్తూనే ఉన్నాయి 
నీడలు మృగాల ప్రతిరూపాలే గనుక 
అక్షరాలకు ఆయుధాలివ్వక తప్పదు 


మనచుట్టూ సముద్రాలు లేవుగానీ 

మనో ఉప్పెనలకు కొదవేం లేదు 

మన గుండెలు గట్టివి కాబట్టే 

అమరుల ఆత్మలు ఆయుధాల్లా బతుకుతున్నాయి! 

మనది సేద్యానికి సిద్ధమైన నేల కాబట్టే 

నేలకొరిగిన భాషా సంన్భుతులు నిలువెత్తు నిలుస్తున్నాయి 


41 మంజీరా రచయితల సంఘం. 


మన ఇల్లు మనది కావడానికి 

ఎందరెందరు సమర శంఖాలూదారో తెలియందెవరికీ 
తొలి సాయుధ అస్తిత్వ స్వభావం 

మన బతుకుల్లో బతకబట్టే కదా! 

ఈ స్వేచ్చా పవనాల్ని అలుముకోగలుగుతున్నది 


మనం దహనమైన చోటే 

మనం సంఘర్షించిన చోటే 

మన పూర్వీకుల పునాది రాళ్లమీదే 
నిటారుగ నిలుచోవాల్సి వుంది 


మన త్రికాల మనోఫలకాల మీద 

భవిష్యత్‌ పూల పుప్పొడి కురవాల్సిందే ఉంది 
రెక్కలు తెగిన ప్రాణుల్లో 

ప్రాణ వాయువులూది ఎగరేయకపోతే ఎలా? 


తప్పదు 

మనమీ ప్రపంచసంతలో 

అస్తిత్వనదుల చుట్టూ 

మోహరించిన మూకల్ని పారదోలక తప్పదు 
అవతరణకు ఆద్యులమైన మనం 

అంతర్‌ బహిర్‌ ఆధిపత్యాన్ని ఎదుర్కో కతప్పదు 
అనునిత్యం మొలిచే మొక్కలు 

సూర్యునికి సుప్రభాతం తప్పక పలుకగలవు 


- డా॥ నాళేశ్వరం శంకరం 9440451960 


బోళవాభీలు 42 


ఒక్కడు నలుగురవ్వాలి 


మరీ ఇంత మసక మసకగా 
నిశ్శబ్దంగా మౌనంగా 
ఉండడం ఏమీ బాగాలేదు 


మనది శబ్ద ప్రపంచం 
దృశ్య సమ్మిలీత శబ్దలోకం కదా 


ఎంతగా ఒంటరితనం ఆవరిస్తే మటుకు 
ఎంతలేసి మౌనాన్ని కప్పుకుని వుండాలా 


వినగలిగితే నిశ్శబ్దం లోనూ 
లయ వుంది 
ఆ లయే సంగీతమవుతుంది 


చూడగలిగితే మౌనానికీ 
కంతలున్నాయి 


వాటిలొంచే మాటలు పాటలవుతాయి 


దృష్టి సారిస్తే మసక చీకట్లోనూ 
వెల్తురు తీగలుంటాయి 
వాటితో ఊయలలూగవచ్చు 


43 మంజీరా రచయితల సంఘం. 


అందుకే 

ఇంత నిశ్శబ్దంగా ఒంటరిగా ఉండడడం 
ఏమీ బాగా లేదు 

చీకటినీ నిశ్శబ్దాన్నీ మౌనాన్ని 


ఒంటరితనాన్నీ కూడా 

లోనికి తోసేసి 

లోనెక్కడో దాక్కున్న 

నిప్పు కణికను రాజెయ్యాలి 

వెళ్తురు విత్తనాల్ని నాటుకుంటూ సాగాలి 


బతినంత కాలం 
ఒంటరితనం నాదవ్వాలి 
సమూహకత్వం మనదవ్వాలి 


ఒక అక్షరం 
నాలుగు కవితలవ్వాలి 
ఒక్కడు నలుగురవ్వాలి 


ఒక మొక్క పూలతోటవ్వాలి 
దట్టమయిన అడవవ్వాలి 


పూలూ కాయలూ పండ్లయి పరిఢవిల్లాలి 


- వారాల ఆనంద్‌ 


9440501281 


జోజపాథఠీలు 44 


డామిట్‌! కథ అడ్డం తిరిగింది! 


అబద్దాలు అందంగా చెప్పాలంటే అతన్ని చూసే నేర్చుకోవాలి! 
ఊరించి ఊరించి అతనెన్ని భాషల్లో చెప్పినా 
దుఃఖం వ్యతిరేకార్థంలో ధ్వనించదు! 
ఇక్కడే అంతా బాగుంటే 
నన్నూ నాదేశాన్ని వదలిన నా బిడ్డలకు 
పరాయి దేశంలో ప్రవాస జీవితమేమిటి? 
ఒకే భాష ఒకే దేశం నీ ఊహ సరికావచ్చు 
కానీ మా బాధలన్నీ ఒకటి కావు! 
స్వచ్చత ఎర్ర తివాచీపై 
జారి పడ్డ పూవును ఏరి వేయటం కాదు 
జీవితం చుట్టూ అలుముకున్న అపరిశుభ్రత?! 
ఆకలి అంతు పట్టని రోగాలు 
నిరుద్యోగం నిరాశ్రయం ఎన్నేళ్లైనా 
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే! 
ఉద్వేగాలతో కాలాన్ని నెట్టుక రాగలవేమో 
చరిత్రను నిర్మించలేవు! 
(భ్రమలెప్పటికీ ఎగిసి పడే కెరటాల వంటివే 
అవి ఆకాశాన్ని అందుకోలేవు! 
అబద్దాలు అలవోకగా చెప్పినా 
ప్రపంచం కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లికాదు! 
అంతా బాగుంది అనాల్సింది మనం వినాల్సింది అతను 
డామిట్‌! కథఅడ్డం తిరిగింది!! 
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి 9440233261. 


45 మంజీరా రచయితల సంఘం. 


హృదయాన్ని మొలకెత్తించాల్సి వుంది 


గుండె అంచులనుండి మౌన గీతాన్ని రాల్బుకున్నది ఇక్కడే 
వూపిరి వూపిరికి మధ్య సృష్టించబడ్డ 

తుఫాన్‌ హోరులకు 

[బద్దలైన ఆత్మీయతలు చెల్లాచెదరైంది ఇక్కడే 


(బతుకును బతుకులా బతికించడానికి 
బ్రతుకు స్వప్నాలను బలిపెట్టుకొని 
నిప్పురవ్వల్లాంటి క్షణాలను నిలువునా ధరించి 
ఒక్కొక్క నిమిషాన్ని కాగడాలా వెలిగించడం కోసం 
వేవ్‌ లంగ్‌ని వేణువుచేసి 

పల్లవించింది ఇక్కడే 

తెలతెలవారుతుండగా తెగిన పేగు కోసం 
ద్రవించే హృదయాన్ని గుప్పిట పట్టుకొని 
గుండె అంతురానికి ఛిల్లు చేసుకొని 

పెల్లుబికే దు:ఖాన్ని అంతర్జానం చేసి 
ఆకాశాన్ని తలపై మోసింది ఇక్కడే 


కర్తవ్యకెంజాయ కోసం 
కనుగుడ్లను అడకత్తెరలో పెట్టి 
పోకవక్కల్లా కత్తిరించుకుని 
చూపుకు చూపుకూ మధ్య ఆశల 


బోళవాభీలు 46 


నగిషీలను చెక్కుకుని 

కనురెప్పలను సీతాకోక చిలుకగా దిద్ది 
ఆశయాల పవనాల్లో ఎగరేసింది ఇక్కడే 
గాయాలను మోసుకుంటూ 

తడబడే అడుగుల నుండి 

తనువంత చిట్లి 

గొంతు నెర్రల నుండి బయటపడే 
పేగులను ముడివేస్తూ సాగే త్రోవలో 
కాలం తీతువయ్యింది ఇక్కడే 


స్వప్నం విచ్చిన్నమయి 

స్తంభించిన కాలచక్రం దిగబడిపోయింది ఇక్కడే 

ఉదయ సాయంకాలాల ఉనికికి 

ఉరుములా ఉరిమి మెరుపులా మెరిసిన 

ఉరితాడు బిగుసుకున్నదీ ఇక్కడే... 

గాలికి గాయమైందీ ఇక్కడే.... 

గుండెకు గండీ పడిందీ ఇక్కడే.... 

ఇప్పుడిక్కడే కళ్లను పాతుకుని హృదయాన్ని మొలకెత్తించాల్సి వుంది 


తెగిన గాయాలను కూర్చుకొని 
కొత్త గేయాల్ని ఆలపించాల్సి వుంది 
మౌన (ప్రవాహతల్పం నుండి 
మరో కెరటమై ఎగసిపడాల్సి ఉంది 
మనలో మనం వెయ్యి మనంలా విస్తరించాల్సి వుంది 
ఊపిరై... ఊరటై.... 
ఊటలచెలమగా ప్రవహించాల్సి ఉంది. 
- చమన్‌ 9440385563 


47 మంజీరా రచయితల సంఘం. 


నా జీవితాన తొలి వనిత 
చివరి వనితతో చెప్పింది 


(what the first women in my life the lost woman) 
Malayalam Original : P. N. Gopi Kishan 
అమ్మాయి! చీకటిగా ఉంది 

సముద్రం పక్కనే ఉంది 

గదిలో కొవ్వొత్తిని ఒక్కొక్కటిగా ఊదేయబడ్డాయి 
గొడ్డల్లతో దారి చేసుకుంటూ 

నాలోపల పర్వాతారోహకులు ఎక్కుతున్నారు 

పీకి పారేసేవేళ 

ఒంటరి ఆకును పదిలపరుచుకునే చెట్టులా 
నేనతన్ని పచ్చపచ్చగానే ఉంచాను 

చివర అతను నా వేదన నుండి 

ఏమాత్రం బాధలేకుండా 

బయటకు నడిచాడు 

బొడ్డుతాడు కోసినాడు 

ముందర తోక ఉన్న పందిలాగా... 

ఇపుడే అదే పంది 

రెండింతలై రొచ్చులో విశమించి 

ఇప్పుడు నానుండి చిగుళ్ళు వేస్తూ 

వేలాది తోకలు శ్వాసకోసం, మూత్రవిసర్జనకు, 
తినడానికిమందులు లోనికి పంపేందుకు 


బోళవాభీలు 48 


అమ్మాయీ! వృద్ధాప్యం అంటే ఇలాగే మరి 
తలకన్నా తోకకన్నా మరింత స్పష్టంగా 
కదలికకన్నా నిశ్చలతే రాజ్యమేలుతూ 

పైనున్న ఫ్యాను రెక్కలు 

కొడుకు చేతి వేళ్లకన్నా మిన్నగా 

మరింత (ప్రేమను వెదజల్లుతూ 

అమ్మాయి ఆటలో నీతో పాటు 

నీ చేతి వేళ్లలో వేళ్లు జొనిపి ఇక్కడ కూచుంటాడా? 
ఒక చిన్న ముద్దుతో ఆటను 

గతాన్ని కొద్ది క్షణాలు తుడిచేస్తాడా? 

నా కంట్లో పడిన నలుపును తొలగించడానికి 

నీ కళ్లలోకి స్వేచ్చగా ఊదుతాడా? 

లెక్కలేనన్ని కమ్మరి కొలిములలో 

నిప్పు రాజుకునేందుకు 

కావల్సినంత గాలి అతనిలో నింపాను కదా! 

కానీ నా తల్లి అతనికి అర్ధం కాలేదు 

ఆరోజున నా తొడలు మరింత బిగించి ఉంటే 
వాడి మొహం మీద మృత్యువు మంచుగడ్డని వుంచేదనీ 
పిల్లలు తాము చదివిన స్మూల్ల నుండి ఎగిరిపోతూ 
వెళ్తూ వెళ్తూ తమ స్ఫ్మూల్లను వైఫల్యంలో తోసేసి 
పాడు బడిన బడి కప్పు 

ఇంకా వానలో ముద్దయి వచ్చినా ఏ కుక్కకయినా 
సగం ఆశ్రయం ఇస్తూనే ఉంది 

ఆ కుక్క వాడైనా సరే 


అనువాదం: డా॥ పత్తిపాక మోహన్‌ 9966229548 


49 మంజీరా రచయితల సంఘం. 


గాయాల గేయం! 


మట్టీ అంటే బతుకు 
బతుకంటే సహజీవనం 
సహజీవనం ఒక ఊరు 
మట్టిలో పుట్టి పెరిగి నోళ్ళం 
ఈ మట్టేకదా మా ఆదరువు 
కష్టాల కస్పీళ్లు సుఖ సంతోషాల బతుకుల్ని 
ఎల్లబోసింది ఈమట్టిలోనె కదా! 
కలిమి లేముల ఆటు పోట్లన్నీ 
కలబోసి నిర్మించుకున్న కలల లోగిళ్ళు కదామా పూరిళ్ళు | 
కలో గంజో తాగి కల్సి బతికినం 
కల్సి నడ్సినం 
మంచో చెడో రూపు దిద్దుకున్న బంధాలు కదా మావి! 
అద్భుతమైన కలల సాగరం 
అలల తాకిడికి ఆగమాగం అడివడివి 
గందరగోళం కట్టుకున్నవి పెట్టుకున్నవి 
కళ్ళ ముందు కనుమరుగవుతుంటే 
సహజీవనం విచ్చిన్నమైపోతే త్యాగాల కీర్తనలు 
అక్కున చేర్చుకోలేక 
బతుకు నిచ్చిన మట్టి వెలివేస్తుంటే 
పసివయసు మనసులు 
గాయాల గేయాల్ని ఆలపిస్తున్నాయ్‌!! 
- ఎన్‌. భగవాన్‌ రెడ్డి 9492913165 


బోళవాభీలు 50 


ప్రశ్న 


ప్రశ్నించకపోతే జవాబు రాదు 
ప్రశ్నించిననా రాకపోవచ్చు 

కనీసం ప్రశ్న అయినా బయటికి వస్తుంది 
శక్తివంతమైనది ప్రశ్న 


ఆయుధం లేకుండా 

గెలుపు పొందొచ్చు 

ప్రశ్న సంధించకపోతే 
సమాధానం రాదు 

ప్రశ్న ప్రశ్నించ బడాలి 

ఆ ప్రశ్న సమాధాన పడాలి 
ప్రశ్నించడానికి భయపడొద్దు 
సమాధానం భయపడేది ప్రశ్నకే 


అన్యాయం జరిగినప్పుడు 
అడగని ప్రశ్నెందుకు 
అక్రమాలు చూసి కూడా 
అవరోధించని ప్రశ్నెందుకు 
ఆకలితో ఉన్న ప్రశ్నకు 
కడుపునిండా జవాబు దొరకాలి 


51 మంజీరా రచయితల సంఘం. 


అడ్డు అదుపు లేకుండా ప్రవహిస్తున్న 
అవినీతి ప్రపంచానికి 
ప్రశ్నల ఆనకట్ట కట్టాలి 


ధరలకు రెక్కలొచ్చి 

ఆకాశానికి ఎగిరితే 

ఇంతెత్తున లేచి 

గొంతెత్తే ప్రశ్నకు 

ఒక్కపైసా మాత్రమే పెరిగితే 
ఏమని అడగాల్నో అర్థంగాలే 

పచ్చి వెలక్నాయ పడినట్లయి 

పైస పైసకు ఏమని అడగాలని 
మూగవోయింది ప్రశ్న 

పైస పైసా కలిసి రూపాయలెన్నైనా 


ప్రశ్నకు ఇంకా రూపం రాలే 


ప్రశ్న బయటకు రాకపోతే 
సమాధానం లోపలనే ఉంటది 
ఒక్క “ప్రశ్నగుద్దు” గుద్దితే 


“జవాబు రక్తం” గక్కాలె 


-డా. చిలుముల శ్రీనివాస్‌ 
9346416131 


బోళవాభీలు 52 


యుద చరిత్ర 
థి 


కట్టె పుల్లవని కలత చెందకు 
నిరాశతో విరిగితే 

నిండు (ప్రాణం వ్యర్థమే 

నిస్సృహతో కాలితే 

ఆశలన్నీ బూడిదే... 

ముఖానికి పోరాట గంధకాన్ని దట్టిస్తే 
శతృవును దహించవచ్చు 

అలజడి బతుకు కొసలను 

విశ్వాస బాడిసెతో చెక్కితే 

పదునైన ఆయుధమయి 

ద్రోహాన్ని అంతమొందించవచ్చు 
చిగురు కట్టెకు ఉద్యమజవ ఉప్పందిస్తే 


పీడకులను ఉరికొయ్యకు వేలాడదీయొచ్చు 


వెనుకడగేస్తే వ్యధ వ్యధ 

గాయం సంకల్ప గేయమయి 
దోపిడిని వెంటబడి తరుమాలి 
దూసే కత్తుల కంఠాలను తీసెయ్యాలి 
ఇప్పుడు యుద్ధం చేయడమే చరిత్ర 


- తోట అశోక్‌ 


9440039993 


53 


మంజీరా రచయితల సంఘం. 


ఉరేనియం 


మృగరాజు గర్జన మూగనోము పట్టి 
కన్నుల్లో ఆందోళన తాండవిస్తుంది, 
బండను తాకిన బంతోలె 

చెంగు చెంగున ఎగిరే 

లేడి కూనలు మేతకు దూరమై 

బీత్తర చూపులు చూస్తున్నయి, 

ఆకాశమే హద్దె ఎగిరే పిట్టలు 

ఆసరా కోల్పోయి వలస బాట పడ్డున్నయి, 


పచ్చని ప్రకృతి పందిరి 

అడవితల్లి విధ్వంసానికి 

వ్యూహరచన సిద్ధమైతున్నది, 

నేలమ్మ గుండెల్లో దిగేందుకు 

గునపాలు మొనదేలుతున్నయి, 
భూకంపాలు ఉక్కిరిబిక్కిరి చేసి 
సునామీలతో తీరాన్ని ముద్దాడనున్నయి, 


అడవి జల్లెడైతే బెషధ మొక్కలు ఆగమై, 
చెంచుల బతుకుల్లో చిచ్చు రాజుకుంటది, 
గోండుల జీవితాలు పండుటాకులై 
ఆదివాసీల కడుపు మాడి 


జోజపాథఠీలు 54 


ఆగర్భ సంపన్నుల జేబులు బరువెక్కుతయి, 


అ(గరాజ్వాల ఆనందానికి 
అమాయకులను బలి చేసి, 
ముసి ముసి నవ్వులకు మూగ జీవులను కానుక ఇద్దామా? 


గాలిని,నీటిని విషతుల్యం చేసి 
మనకు మనమే నాశనమై, 

అభివృద్ధి ముసుగులో 

అరాచకానికి జేజేలు పలుకుదామా? 


అంగీ లాగే లేనోనికి 

అణు విద్యుత్తుతో పనేముంటది, 
యురేనియం కాదది 

జీవజాలం పాలిట ఉరేనియం 
కలాలను కత్తులు చేసి 
గళాలను తూటాలుగా పేల్చండి. 


- గంభీరావుపేట యాదగిరి 
9440617611. 


55 మంజీరా రచయితల సంఘం. 


పారాహుషార్‌ 


దొంగలు వజ్రాల కోసం ఎగబడ్డట్టు 

దొరలు నా పోరగండ్ల ఓట్ల కోసం నక్కిచూస్తుండ్రు 
దొరలంటె కులం అనుకునెరు 

ఓట్ల కోసం తిర్లమల్ల జేసెటోడు 

ఏకులమైనా దొర్మేదాక దొరలే 

ఈ ఓట్లబ్యారగాల్లు రోజొక్క ఏషంల 

పోరగండ్లకు క్రికెట్‌ కిట్లు బండ్లల్ల పెట్రోలు 
బాడీల పెట్రోలు ఇరాం లేకుండ పంచుతుంటే తీస్మునెటోళ్ళకు 
యాడ్మెళ్ళి తెచ్చి పంచుతుండ్రన్న 

ఇంగితం యాడికిపోయిందో అర్థం కాదు 
రెచ్చగొట్టే మాటలు నుక్సాన్‌ జేస్తున్నా 
నిజమనుకుని ఊగిపోయే పోరగండ్లు 

ఏరు దాటినంక తెప్పను 

తగిలేస్తే ఏమైపోతరో అర్థం కాదు 

అబద్దాలు అందంగా 

తయారయ్యె ఫ్యాక్టరీలు మీడియా డబ్బలు 
పోరగండ్ల కండ్లకు పొరలను పుట్టిస్తుంటే 

సత్యం మరుగై .... అసత్యాలు అసలై 

అనర్థక నిర్ణయాలకు ప్రాణం పోస్తున్నాయి 

ఉడుకు రక్తమనే అయస్మాంతానికి 


బోళవాభీలు 56 


ఉద్వేగమనే చమురు ఉత్తగనే అంటుకుంటది 
ఉద్వేగంగా మారే మత్తయినా... మతమయినా... 
మూఢనమ్మకమైనా... పగైనా.... విద్వేషమైనా 
మానవత్వమయినా.... బానిసత్వమైనా 
సంస్మారమైనా.... వికారమైనా.... 
మహాజ్ఞానమైనా.... మూర్మత్వమైనా.... 
మరో ప్రశ్న లేకుండా ఆక్రమిస్తాయి 
మగతగా బంధించి భవితను శాసిస్తాయి 
ఉడుకు రక్తం వ్యక్తిగతమైనప్పుడు ఆలోచన పనిచేస్తుంది 
ఉడుకు రక్తం సమూహమైనప్పుడు 
అనుకరణ ఆవహిస్తుంది 
ఉడుకురక్తం మనదైనప్పుడు విజ్ఞత పనిచేస్తుంది 
మనది కానప్పుడు 
స్వార్థనాగు కుబుసాన్ని విడిచి పడగ విప్పుతుంది 
ఉడుకు రక్తాన్ని దేనికి దగ్గరౌతున్నదనేదే 
అసలు విషయం ఉడుకు నెత్తురును వేటాడే వేటగాళ్లు 
సౌమ్యంగానే కనిపిస్తారు 
చిరునవ్వులు విరజిమ్ముతూ ఆశల నూకలు చల్లుతారు 
వలలో పడగానే మైకం కమ్మగానే చుమురును దట్టిస్తారు 
ఉడుకు నెత్తురును ఉద్రేక పరిచి బూరలు ఊదుతారు 
కలెక్షన్లు వేటగాళ్ళకు. 
మగత జీవితం ఉడుకు రకానికి... 
తెలివి వచ్చి కోలుకునే లోపే 
వేటగాళ్లు పరార్‌! పారాహుషార్‌ 
ఉడుకు రక్తమా! చిరునవ్వుల వెనుక 
విషపు కోరల్ని ఊడవీకుమా!! 

- ఘనపురం దేవేందర్‌ 9030033331 


57 మంజీరా రచయితల సంఘం. 


నేటి భారతం 


జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన వాళ్లు 

వీసాలొచ్చి పరదేశాలకు ఎగిరిపోతరు 

జీవితంలో రైలు చూడనివాడు 

ప్లాట్ఫాం టికెట్‌ లేదనే నెపంతో జైల్లో మగ్గుతుంటడు 

డెబ్బది యేళ్ళ స్వాతంత్రం మార్పుఎక్కడ? అని ప్రశ్నించినోళ్ళకు 

ఓర్పు అవసరం అని హితబోధ చేస్తుంటడు అధినేత 

పత్రిక ఆఫీసులన్ని పార్టీ ఆఫీసులయ్యాక 

ప్రజల గోస రాయడానికి వాళ్లకు భాష దొరుకుత లేదు 

ఇక్కడ ఓట్లు చాలా కాస్ట్రీ కోట్లు ఉంటేనే పోటీలో ఉండటం 

లేదంటే ధరావత్‌ కోల్పోవడం 

జెండా ఎగరేసి 

జాతీయగీతం పాడటమే స్వాతంత్రం నిర్వచనం ఇప్పుడు 

కబ్దాలకు పబ్టీలకు తేడా తెలియని తరం 

దేశభక్తితో ఊగిపోతుంది 

అడవిలో ఆనవాళ్లు లేకుండా చేసి అభివృద్ధి అని నిర్వచిస్తడు 

నిప్టీ పిఫ్టీ తౌజండ్స్‌ దాటింది 

ఆర్థికవృద్ధి అందనంత ఎత్తుకు పోయిందని 

సంకలు గుద్దుకుంటడొకడు 

నిజాలన్నీ హత్యచేయబడి అసత్యాలు నిర్భయంగా రాజ్యమేలుతాయి 

న్యాయం కావాలని అరిస్తే రాదు 

న్యాయం కొనగల శక్తి ఉండాలి 

ఇక్కడ మనిషిగా పుట్టినందుకు 

మానవత్వం లేకున్నా సరే మతం అయితే కంపల్సరీ 

- చెన్న రాజు 9908010610 

జోజపాఠీలు 58 


గుట్టకు గుండెపోటు 


గుట్టలు తరిగిపోతుంటే గుండెలు పలిగిపోతున్నాయి 


జీవవైవిధ్యపు జీవునాలు 


అవనిపై అండదండల కొండలు తరలి పోతుంటే 


పంచప్రాణాలు పైపైనే పోతున్నాయి 
ధరణి ఉగ్గు ఉస్మె కస్మెడు 
లేకుంటా దేవులాడి 
పిండికుప్పలుగా అమ్ముతుంటే 

నా బతుకు బేజారై బెంగటీలుతది 


అవి నిర్మించలేని నిజాలు కనుక 

దోపిడి పడగలిప్పిన 

కొన్ని విషపునయనాల తల్వార్లు గుట్టలను 
చీర్మాతింటున్న అడ్డగోలు దందాలు 
గుండ్లను తునకల్‌ తునకల్లా పల్షొట్టి 
బండలను వక్కల్‌ వక్కలు గా 

ఇరగ్గోట్టి ముక్కలు ముక్కలుగా 

పల్వలను పల్లజీరి 

కంకర మిషిండ్లతో పరం పరంజేసి 

ఏటా గుట్ట యాటలు కోయబడుతున్నాయి 


59 


మంజీరా రచయితల సంఘం. 


మాఫియాలిసిరే పంజాకు 

గుట్టలకు గుండెపోట్లు వస్తున్నాయి ఇప్పుడు 

బండరాల్లు కూడా పుచ్చువడుతున్నాయి నేల తలలు నర్శుతున్నారు 
భూమి బర్మతిని ధ్వంసం చేస్తున్నారు 

మట్టి గుండెల్ని పెకిలించి 

అవని గర్భం చీల్చుతున్న 

నేటి అవతారులు 

మన్నునే బొందగా మార్చుతున్న మాయగాళ్ళు 


భూమికి బువ్వపెట్టే బుద్దులెవ్వరు 

మట్టీ పుండును మానుపే మహానులెవ్వరు 
ప్రకృతికి ప్రాణంబోసే దాతలెవ్వరు 
ప్రజలే వైద్యనాధులై 

ప్రకృతిని కాపాడుకోవాలి ...? 


- కళ్లెం లక్ష్మణ్‌ 
9951864365. 


బోళవాభీలు 60 


వొడువని రంది 


జీవన ప్రయాణం 
నాలుగు రూపాయలు సంవాయించాలె 
జీవితంల స్థిరపడాలే 
అనంతమైన ఉరుకులాట అప్పుల పాలు 
మందిని జూసేవరకు రందిల కీర్తి దాహం వొడువది దంగది 
సంసారం ప్రారంభం పిల్లలు జెల్లలు 
రంది రెండింతలు 
మింగలేక కక్కలేక కాలం యెల్లదీసే కాలం 
అప్పుడు ఒక్కసారే మూలిగే నక్క మీద కొన్ని తాటి పండ్లు 
టఫీ టఫీమని కొన్ని టన్నుల బరువు 
ఇక కుక్క తోకపట్టి గోదారీదే పానం 
అప్పుడప్పుడూ నాలుగు కలుపుగోలు మాటలు 
నిప్పుల నీళ్లు జల్లినట్లు దొరికీ దొరుకని చిరునవ్వులు 
ఇంతల కొత్త రందులు 
ఇగ ఇప్పుడు పైసలకు కొదువ లేదు గని వాటితో కొనలేనియి 
షానా షెయిదాటి పోయినయ్‌ 
తిరిగిరాని కాలమాయే మడత పడ్డ మాయలు 
ఇప్పరాదు సుట్టరాదు ఇంతల వృద్దాప్యం 
పిడికిలెత్తి నినాదాలు చేసి చైతన్యాన్ని రగిల్చిన చేయి 
చేతులెత్తి మొక్కి పాపభీతితో మోక్షమార్గంకై 
హరినామమో, యేసునామమో, అల్లా నామమో 
నా కష్టాల సారాన్ని ప్రపంచానికి చెప్పకముందే 
నువ్వు సృష్టించుకున్న పరలోకాలకు 
- పిట్టల మధు 9989764191 


61 మంజీరా రచయితల సంఘం. 


నడువు నడువు నాగులన్న 


నడువు నడువు నాగులన్న నల్లమలకు నడువు నాగులన్న 

నడిచి నడిచి నల్లమల అడివమ్మ రక్షించ ఇలల 

1. గట్లదరుల గరకలెంట గోవులుగడ్డి మేసుకుంట 

ఆకులలము తినుకుంట మేకలమంద గెంతులాట 

నీటి ఊట సెలిమెలెంట నీరు తాగి పరుగులంట 

పెద్ద చెట్ల నీడ కింద.. సేదతీరు ఆవులమంద 

ఆవులమంద గుంపుపైన అగ్గి పిడుగు పడినయట్లు 

అడవియంత గనులు తవ్వి అగ్ని గుండం చేస్తరంట  ॥నడువు॥ 
2. తెలంగాణ నయగార మల్లెలతీర్థం నీటి దార 

అందాల ఊటీ తీరు అడివమ్మ తరువుజోరు 

పచ్చల హారము లాగా పరహబాద్‌ యు పయింట్‌ 

సింగిడీ అందాల లాగా నల్లమల సోయగాలు తూగు 

ఎత్తైన కొండలల్లా ఏపుగా పెరిగిన చెట్లు 

లోతైన లోయలల్హా దుంకిపారే సెలయేళ్ళు 

సెలయేర్లను చెరిపేసి అడవి ఆగం చేస్తరట 

అడివమ్మ ను కాపాడ అందుకోర ఉద్యమజెండా ॥నడువు॥ 
3. శిరస్సున గంగను మోసే శివుడు లింగమయ్య వెలిసే 
ఒద్దికగా జనంనడిసే లొద్దిమల్లయ్య మురిసే 

సలేశ్వరుని లింగ స్పర్శే చల్లగా ఆ ప్రజల చూసే 

బుద్దిగ ఆ ప్రజలు కొలిచే మద్దిమడుగంజన్న వెలిసే 


బోళవాభీలు 62 


అంజన్న లింగమయ్య ల గంగల తోసేస్తరట 

గంగలతోసే దొంగలతుంగలోన తొక్కుదాము 1॥నడువు॥। 
4. అప్పర్‌ ఫ్లాట్‌ పల్లెటూల్లు ఆత్మీయతకు ఆనవాళ్లు 

వంచనంటు ఎరుగనోళ్లు మంచిమనుసు చెంచన్నలు 

పచ్చ పచ్చ అడవిలల్లో పసులమంద కాసెటొళ్లువనమూలిక 
తెలిసినోళ్లు వైద్యము గుర్తెరిగి నొళ్లు 

పశువుల మనుషుల చూసి పసరుతో వైద్యం చేసి 

ప్రాణాలను నిలిపివేసి పరమాత్ములై వెలసిరి 

వనముల దునుమాడెటోన్ని గనులను త్రవ్వెసెటోన్ని 
యురేనియం తీసెటోన్ని ఉరి తాల్లేయ కదులుదాం. ॥ నడువు॥ 
5. జాతీయ పక్షి నెమలి నాట్యమాడిన నేలతల్లి 

జాతీయ జంతు పులి గస్తీ గాసు నల్లమల 

రాష్ట్ర పక్షి పాలపిట్ట రంజిల్లిన పచ్చ గుట్ట 

రాష్ట్ర జంతు జింకగుంపు గంతులేసె ఎంతో సొంపు 

కోతిగుంపు కొంగన్నలు కొండలల్లో సింగన్నలు 

కోనెట్లో లింగన్నలు కొమ్మలల్లో జింగన్నలు 

తోడేళ్ళు నక్కబావలు తొంగి చూసె చిరుతలు 

ఎలుగుబంట్లు ఏనుగులు దుక్కులల్లో దుప్పులు 

చిలకగుంపు పలుకులు సీతాకోక చిలకలు 

తూనిగమ్మ రాగాలు కోకిలమ్మ పాటలు 

ఉడుతమ్మ ఉరుకులు ఉడువమ్మ పరుగులు 

గడ్డిగుంపు పొదలల్ల కుందేళ్ల గుంపులు 

జంతుజీవుల ఉండే అడవి జాడను తుడిచేస్తున్నరు 

జంతుజాలం రక్షించ జంగుచేయ కదలాలి ॥నడువు॥ 
6. కొమ్మనతేనె టీగలు పెట్టు కమ్మనైన తేనెపట్టు 

తేనెతీసి అమ్ముకుంటెతిండికింత బియ్యం పుట్టు 

చెట్టు బంక తీసిఅమ్మగ చేతి కింత సొమ్ము రాగ 


63 మంజీరా రచయితల సంఘం. 


వనమూలిక తెచ్చమ్మగ వనరుగ ఆదాయమొచ్చు 
మోదుకాగు తెంచు కొచ్చి ఇస్తరాకులు చేసి అమ్మి 
టుంకాకు తెచ్చిఅమ్మి ఇంటిని నడిపించేవారు 
ఆహారాన్ని తెచ్చి పెట్టె అడివమ్మను అమ్మబట్టె 
అమ్మెటొళ్ల ఆటగట్ట కొనెటోళ్లకు బత్యం బెట్ట 
7. పరాయోడు వచ్చెనమో పచ్చ నోట్లు తెచ్చెనేమో 
పచ్చనోట్ల కట్టలేమో పచ్చ కోట్లొ పెట్టెనేమో 
డిబేర్‌ ఆర్జి చూసిరేమో సంతకమేమో చేసిరేమో 
మూటకుమాట ఇచ్చిరేమో ముచ్చటగా వాడొచ్చెనేమో 
వచ్చినోడు పచ్చ నడివి చిచ్చుపెట్ట చూసెటోన్ని 
చిరుతలై గర్జించాలన్న సింహలై గాండ్రించాలన్న. 
8. కరెంట్‌ పేరు చెబుతున్నడు కథలేమో అల్లుతుండు 
కలియుగాన నల్లమల ను ఖతంచేయ చూస్తున్నడు 
సోలార్‌తో కరెంట్‌ను సులువుగానే తీయొచ్చు 
సముద్రం గాలి నుండి సమృద్ధిగ తీయొచ్చు 
రక్తం మరిగిన మృగం జీవులవేటాడునటుల 
యుద్ధం దాహం తోని యురేనియం తీస్తున్నడు 
భూమిలో యురేనియం ఉంటే ఉన్నది ఉన్నట్లు ఉండు 
భూమినుండి పైకి తీస్తే భూతమై వెంటపడు 
యురేనియం గాల్లో కల్సు విషగాలి జనం పీల్బు 
ఉదరపు రోగాలు వచ్చి ఊళ్ళు వల్లకాట్లో కలుసు 
యురేనియం కలుషితంబు కృష్ణ వేణి నదిలకలుసు 
తాగు సాగు నీరు లేక తల్లడిల్లే కాలమొచ్చు 
యురేనియం గద్దలను యుద్ధంతో బుద్దిచెప్పి 
నల్లమలను కాపాడి నవయుగం స్థాపించ 

- కల్వకోలు మద్దిలేటి 9441590989 


జోజపాథఠీలు 64 


గాయాల సంచయం 


మూలాలు తాకని ఏ బంధాలు నిలుస్తయి! 
ఆవరణమంతా చెమటముత్యాలు 

లేత సస్యంలా పులకరించి 

పచ్చని వాసనలు కాస్తున్నయి 
ఆత్మవర్శించి ఉన్నది 

గాలిగానాభిషేకం చేస్తున్నది 

మట్టి పరిమళించిన పద అర్జాల గుంపు 
సమూల ప్రాణ చర్య ప్రబల వాకిలి అంతా 
తీరొక్క పల్లె పు వ్వై పరవశించి ఉన్నది 
ఇది ప్రేమలు జాల్వారే పీఠభూమి 

వెలుగు తట్టిన నేల దక్కనీ తెహజీబ్‌ 
అలుగుల అచ్చు కట్టు 

సహజంగా నాటుకున్న తీగ 

పర జీవిలా ఎట్ల పెరుగుతది ! 

ప్రజలను బట్టి సంస్కృతి కాని 

ఒగ సంస్కృతిని బట్టి ప్రజలుంటరా! 
కదిలిందికన్నో 

చూపో 

సన్నని పారడాక్స్‌ దోషమో 
దృగ్గోచరాలన్నీ 


65 మంజీరా రచయితల సంఘం. 


శూన్యాలవుతున్న సందర్భం ఒకటి 
అనేక చెకుముకుల రవ్వలు తీస్తున్నది 
అహం చెరన 

అంతర్‌ జ్ఞానం నశిస్తది. 

నేను మానవీయుడినే అంటావు 
గాయం మీద అద్దని నెనరు నాలుక 
నాలుకెట్ల కాదో నేను కాదంటాను 
నీకైనా నాకైనా 

శాస్త్రం చెప్పింది వేదం 
మానవునివా మానవాతీతునివా 
కార్యాత్మ తేల్చి చెపుతది 

జీవిక సమూహాల సముదాయం 

ఏ కత అనేక గాయాల సంచయం 
రంగు రుచి వాసన 

శబ్ద స్పర్శలు 

మనిషి బతుకు లయలే 

నా కవితకు పంచేంద్రియాలుంటయి 
అవి ఎల్లలు చుట్టి 

అలయ్‌ బలయ్‌ల అల్లుకుంటయి 
పహారా నిలబడుతయి 

శ్రేయో కాముకులయి 

స్వాగతం పలుకుతుంటయి 


-దా॥ బెల్లంకొండ 


బోళవాభీలు 66 


సంపత్‌ కుమార్‌ 
9908519151 


మేలుకొలుపు 


ఒక మొక్కని నాటని నాకు 

వేడిని తగ్గించమని సూర్యుని 

అడిగే హక్కు ఎప్పుడూ లేదని తెలిసింది 

ఒక్క వర్షపు చుక్కని ఒడసిపట్టని నేను 

వరద ఉధృతిని తగ్గించమని వరుణ దేవుడిని 
అడిగే హక్కు ఎప్పుడో కోల్పోయానని తెలిసింది 
నా ఎముకలు చలి కొరికి వేస్తుంటే 

కాస్త ప్రతాపం తగ్గించమని చలికి చెప్పుకునే 
ఒక్క మంచి పని నేను చెయ్యలేదని గుర్తొచ్చింది 
ఏది ఏమైనా 

సుందర దృశ్యం అంటే 

మనిషిలేని చెట్టు చేమలు 

మనిషి లేని సెలయేళ్లు 

మనిషిలేని కొండ కోనలు 

గుర్తుకు వచ్చే రోజులు పోవాలి 

ప్రకృతి కాంతకు మనిషి తోడు నీడగా ఉండాలి 
పర్యావరణాన్ని కాపాడుమని 

ప్రత్యేకంగా చెప్పుకునే రోజులు పోవాలి 


- నరాల సుధాకర్‌ 7386661111 


67 మంజీరా రచయితల సంఘం. 


ట్రాన్స్ఫర్‌ 
జీవితాన్ని ముక్కలుచేసుకొని 
మోసుకెల్తుతున్నానని ఎలా తెలుస్తుంది 
ఎవడో ఒకడికి పిచ్చి పడుతుంది 
దాన్ని అందరి మీదా ప్రయోగిస్తూ ఉంటారు 
ఒక దరిద్రానికి అలవాటు పడ్డాం కదా 
జీతం నుంచి వచ్చే జీవితానికి 
చెయ్యక తప్పని కాలాన్ని కలిగించే పనిని 
నిరంతరం లాక్కుంటూ వెళ్లడమే 
గొ(ర్రైతోక బెత్తెడు జీతానికి 
జీవితాన్ని కట్టేసి చితికిన రూపాయిని 
పైనుండి దోర్లిస్తూ పోతున్నాము. 
తల్లి గొడ్డును అమ్మేసినట్లు 
కుటుంబం నుండి దూరంగా 
నిన్ను ఎక్కడో విసిరి వేసినా ఉద్యోగం చేయాల్సిందే 
అది జీతం కోసం బాధ్యత 
నిరంతర ఒత్తిడిలో. ప్రతిరోజు నూ కరిగించు కుంటూ 
అనేకానేక కుటుంబ సామాజిక 
బంధాలు లేస్‌లను వర్చువల్‌ రియాలిటీకి 
అప్పచెప్పి నడుస్తూ ఉండాలి 
ఒంటరిగా కొత్త సాంఘిక పరిస్థితులను అర్ధవంతం చేస్తూ. 
ఆ (ప్రాంతాన్ని వెలిగిస్తూ ఉండాలి 
నిన్ను నలిపేసుకుంటూ చుట్టు వెలుగు విత్తుల్ని నాటుతూ ఉండాలి 
వెలుతురు కవితల్ని చల్లుతూ ఉండాలి 
- బిజి. నరసింహ స్వామి 9441041475. 


బోళవాభీలు 68 


కుంపటి 


పావులాటలో కదుపుట 
అనివార్యమైన కాడ 
తాత్వికతతో కండ్లు పరిచి 
నడక ముండ్రనేరుతది 


మెట్టినింటి వారసత్వపు 

కుంపటి కొత్తగా రాజేస్తుంటది 
కారెడ్డం పదాహారేల్లకే 

అరవై ఏండ్ల బుద్ది కోరుతది 
మసిగుడ్డతో ముఖం తుడ్చుకున్నట్టు 


గడిచిన తరం రోకలి పోటు 
తరతరాలుగా ముక్కు పుటలు 
అదురుతనే వుంటయ్‌ 


ఇంగలం అరచేతిల కనకన 
వరకట్నపు వాగ్దానం 
కోరుతనే వుంటది 

పరువు మింగిన కాడ 
కల్యాణలక్ష్మి సగంకాలే వెడ్తది 


69 మంజీరా రచయితల సంఘం. 


వంశవృ క్షం పురుడుకు 
మానాయిన పుండు ఇంకామానలే 
ఇంకో కిట్టు అయినా తల తాకట్టు 


అర కొరైన సదువుకు 

అడ్జెడొ పుట్టెడో పుడుతనేవుండే 

పూట లేటు కాడ తల్లే తాండవమాడె 
యారాండ్ల ఆరాండ్లు సూటిపోటులన్ని 
గోడౌతల వొలుకుతున్నయ్‌ 


తరలి వచ్చే మేగాల చిత్తరువు 
కరిగిపోయిన నిజమేదో 
తెరలు తెరలుగా ఈడనే కురస్తది 


కల్లం నిండిన పంట ఎక్కిన కచ్చురం 
జోడు సక్కంగ సాగాలె 
కాలం నేర్చిన ఇగురం 
ముందు తోవ కావాలె 


-అహోబిలం ప్రభాకర్‌ 
9490868288 


జోళవాభీలు 70 


సమ్మత 0౦ 


ఒక్కటే దేశ, ఒక్కటే భాషంటున్నప్రుడు 
ఒక్కటే కులమని ఎందుకనవు తండ్రీ! 
గొర్లతో గొర్లు బర్లతో బర్లు 


నింగినేలా కలిసేయాల్ల 

మనుషుల్ని ఎందుకు కలువనిత్తలేరు? 

తత్వం సరే! 

ఓట్ల తండ్లాట ఏంది సామీ? 

స్వచ్చ భారత్‌ దృష్టితో మురికి చెత్తను ఊడుస్తున్నట్లే 
కులమకిలిని మలిపేసే స్కీం ఏదన్న పెట్టండి 
మనసుల్ని పవిత్రంగా శుద్ధీకరించుకుంటరు 


పారదర్శకత లేని వెలుతురు 

అసమానతల చీకట్లు నింపి 

అందరికీ దేదీప్యమానమై 

బుకాయింపు బుగ్గలతో వెలుగుతూనే ఉంది 
మౌధ్యం కక్కే కసాయకాంతిలో 

ముద్దపప్పు తిని మబ్బు ఎక్కిన శాసనం 
ఆకాశంలో ఇనుప ఉరితాడులా వేలాడుతూ 
మాంసాహార అలవాట్లపై రణమై వెంటాడుతూ 


71 మంజీరా రచయితల సంఘం. 


శరణు కోరినా కడుపునిండని కత్తిలా ఉంది 
పొడుస్తున్న పొద్దు కదిలే కాలమంతా 


సమస్తం సింధూర భజన 

అనుమానం కులవృత్తి చర్మకారుల కుతికెల్ని 
ఉక్కుదంతాలతో చీల్చే మూకదాడులు 
గావుపడుతూ గాయి గత్తరలేపుతుంటే 
బలిపీఠం బాధతో బావురుమంటుంది 


స్త్రీలను పూజించే దేశం 

భారత్‌ని మాతగా కీర్తిస్తుంది 

కామవాంఛల కల్లోలంలో గాలానికి చిక్కి చస్తున్న చేపల్లా 
బడుగు మాతల ఆక్రందనలు అరణ్య రోదనవుతుంటే 

వినక, చూడక, మాట్లాడక శిల్పమైన భారతమాతను చూస్తూ 
గాంధీ సబర్మతీ ఆశ్రమంలో మౌనంగా అస్తమిస్తున్నాడు 


శాస్త్రీయత ఎక్కడిది? సమగ్రమూ మతమే 

అభ్యసనం ఖండాంతరాలకూ వ్యాపించనీ 

సైన్సంటే సహించని ఛాందసవాద కుతంత్రానికి 

ఆహుతి అయి కుళ్లిన దళిత రోహితుల్ని తలుచుకుంటూ 
వీణాపాణి తీగెలు తెంపుకొని విషాదంతో 

ఒంటరిగా విలపిస్తుంది 

పుట్టకూ చెట్టుకూ దేనికి మొక్కినా 

కేశవునకనీ చెప్పిన సమ్మతం అంతా అసమ్మతమే అవుతుంది 


హిందుత్వ హింసాందోళనలో 
అంగలార్పులు విన్న సకలసుగుణాభిరాముడు 


బోళవాభీలు 72 


తన పాదధూళితో రాతిని నాతిగా మలిచినా 
మనుషులని మమతలున్న మనుషులుగా మార్చలేక 
గర్భగుడిలో బంధీఅయి శోకిస్తున్నాడు 


విధాత సృష్టి సమానమైనపుడు మనలో విషాగ్నులెందుకు?? 
ఈ దేశ ప్రతి సృష్టి చంద్రయాన్‌లా ఎదిగినా 
కుల భూతమ్ముందు మరుగుజ్జుతనమవుతుంది 


సర్వ మతాల లక్ష్యం ఒక్కటే 

ఆత్మ పరమాత్మలు మిళితమయ్యే మోక్ష్య సామ్రాజ్యంలో 
కులమతాల చిక్కులెక్కడియి? పేదా ధనిక తేడాలెక్కడియి? 
శరీరాన్ని వదిలిన ఆత్మలకు వర్ణమెక్కడది? 


ఇపుడు మత నినాదాలు అక్కర్లేదు 

మానవత్వ సునాదాలతో స్వచ్చ సుమాలవ్వదాం 
ఊపిరున్నంత వరకే కొట్లాడే నువ్వూ నేనూ 
వైరాగ్యం పుచ్చుకుంటే వైరమెక్కడిది? 

మనిషిని మనీషిగా నిలుపుదాం పదా!! 


-డా॥ సిద్దెంకి యాదగిరి 
94412447783. 


73 మంజీరా రచయితల సంఘం. 


అక్షరేశ్వరం మంజీరా 


చిత్రహింసలకు ఛిద్రమైన మొకములు 

తూటాలు చీల్చుతూపొతే తెగిపడిన అవయవాలు 
(బతుకుపోరులో అశువులు బాసిన వీరులు 
ప్రజాఉద్యమ ఆకాశంలో ధ్రువతారలు..... 


కుప్పలుగా శవాలు సవాళ్లను గంభీరంగా దాటుతూ 

రక్తపు టేరులు ఈదుతూ ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో గుర్తు మరచి 
దివిటి పట్టుకొని వడివడిగా అడుగులువేస్తూ 

ముగ్గురు మిత్రుల కూటమి..... 

కాలిన శవాల బూడిదకుప్పలమీద 

ఎరుపు సాయల మంజీరా గంగమ్మను పారించి 

వీరస్వర్గ్లాల దారులు చూపి అమరత్వాన్ని ఇచ్చిన 

అక్షర అపరభగీరథులు..... 


నాప్రాంత ప్రజల ఆకలి ఏడుపుల మూలుగులు వినపడుతుండగా 
బంగారు రాగాలయిన ఇనుప రేకుల శబ్దమని 

చిరకాల వాంఛ సుదూర స్వవ్నం చేరుకోవాలని ఆలోచనలు వదిలి 
ఎండుతున్న మెట్టమెదళ్లకు 

విస్త్రృతంగా సాహిత్య వరదను ఎలిగెత్తి పోసి కవులను 
కళాకారురులను ఉద్యమ కారులను 

సానపెట్టి సంధించిన...... 


జోజపాథఠలు 74 


ఆట పాటలతో తూటాలను ఎదిరించే 
యువసమూహాలను ఎదురు నిలిపి 

కలాల హలాలతో పుస్తక పొలాలు దున్ని 

విత్తన అక్షరాలు నాటించి సోయి పంటను సొగసుగా పండించిన 
మంజీరా లోయ..... 

గీరరాగాల జీరమంజీరా 

ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాల 
నవయువకుడు ఎంచుకున్న లక్ష్యాలను చేరుకొని 
పండుగ చేసుకుంటున్న 

ఎరుపు సాయల కపోతాలు విశాల ఆకాశంలో 
విహరిస్తున్న పాలపిట్టలు.... 

మంజీరా ఉపనది మాత్రమేకాదు 

సాహిత్య జీవనది... 


- జంగ వీరయ్య (వీత్రిజ) 
9441354784 


75 మంజీరా రచయితల సంఘం. 


మంజీరా! వందనాలు !! 


మంజీర ప్రవహిస్తున్న జీవనది 

మరసం (ప్రవహించే పోరు నది 

మంజీర ఉప్పొంగుతనే ఉంటది 

మరసం ప్రభాత నినాదాలై ప్రతిఘటిస్తనే ఉంటది 
సామాజిక అసమానతలు మంటలై 
స్వేచ్చను కబలీస్తున్నప్పుడు 

ఆధిపత్య ఆగడాలూ 

మానవ విలువల్ని దహిస్తున్నప్పుడు 
మెతుకు సీమలో పొడిచిన మూలచుక్క మరసం ! 
కలల్ని కళల్ని రెండు కళ్ళుగా.. 

పోరాటాలే శ్వాసగా.. 

అభ్యుదయమే ఆశయంగా.. 

నేలంతా విప్లవించిన తేనె గొంతుల తెగువ 
అరసం,విరసం, అభ్యుదయం 

దిగంబరం, చేతనావర్తనాలకు.... 
సమాంతరంగా... 

సాలుదున్నిన మంజీర నాగళ్ళు 
రచయితల సంఘమంటే ఆస్తులుఎస్టేట్లు, 
వ్యాపార లావాదేవీలు కావు 

అస్తిత్వం, ఆత్మగౌరవం 

మానవహక్కుల్ని మాట్లాడే 


బోళవాభీలు 76 


పోరాటాల గొంతు “మరసం”కత్తుల కొసలపై 
సామాజిక న్యాయకోలాటమేస్తూ 

సరాలను తెంపే నిర్భంధ సంకెళ్ళను ఛేదిస్తూ.. 
తెలంగాణ రాష్ట సాధనకై గుండెల్ని 

మండే డప్పులుగా మోగించిన “మంజీర” 

తెలంగాణ సాహిత్య సాంస్కృతిక మహోద్యమంలో 
మంజీర పాటల చైతన్య కేతనాలు 

రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టే 

మెతుకు సీమ అలల సవ్వడులు 

తోవకెవడు అడ్డమొచ్చినా 

గల్లాపట్టి నిలదీసే తల్లిసాలు మరసం 

నడిచే తరంగాలకు తోవ 

ఎగిరే తుమ్మెదలకు పొత్తిలి 

కురిసే చినుకులకు దోసిలి 

విచ్చుకునే మొగ్గలకు కావడి 

అక్షరాలకు అమ్మ పాటలకు తోటమాలి 

భిన్న అస్తిత్వాల మేళవింపు “మరసం” 

అందమైన అక్షరాలు 

అందమైన అమ్మాయి గౌను తొడుక్కొని 

లంగా ఓణి పట్టు పరికిణి కట్టుకొని 

నేతచీరను ధరించిన తెలంగాణ ఆడబిడ్డలా 

స్త్రీ మూర్తిలా వీరనారిమణి “మంజీర”ముప్పై మూడో వసంత 
బుతువులోకి అడుగుపెడుతున్న పోరు పిడికిళ్ళకు వందనాలు... 
భూమి స్వప్నాన్ని పురుడుపోసిన 

ఏడుపాయల తల్లి మంజీరకు మహామహా వందనాలు.... 


ణా 


- వనపట్ల సుబ్బయ్య 9492165358 


77 మంజీరా రచయితల సంఘం. 


జోబీపాభీలు 


78 


79 


మంజీరా రచయితల సంఘం. 


